వాల్మీకి మహర్షి విరచితం 


రామాయణ ౦0 


మూడోసంపుట౦ -అరణ్యకాండ 


వాడుకభాషలో 
బహణం | 

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శా స్రీ 
వచనానువాదం౦ 


పల్లిషర్సు: అద్దేపల్లి ఆండ్‌ కొ 
సరస్వతీ వవర్‌ గైస్‌ 
రాజమహేంద్రవరము 


అన్నిహక్కూలూ మొదటికూర్చు 
ప్రకొళకుల్లవి 19656 


వెల 2-8-0 


Printed by Addepally Nageswara Rao 
at Saraswathi Powor Press 
sad Published for Addepally & ౮0, Raj్శhmundry 


సో 


సూచన 
సహరత 

రొమాయణంలో యా అరణ్యకాండ అంట, రాముకు వున తెనుగు 
చేశంలో వుండినప్పుడు జరిగిన గాధ అన్నమాట, 

తన అరణ్యవానర సచ్నాలుగేళ్ళలోనూ' యేకొద్దిమాసాలోతప్ప 
చాలా కాలం మనదేశంలోనే వున్నా డతను, 

ఈ(ప్రదేశం అంతొ దండకారణ్యం అప్పుడు. 

ఆదిలో, దండకు డనీ వొకరాజు విశాలరాజ్యం యిది, 

శుక్రుడు శపించగా మహారణ్యం అయిపోయిందిది, 

ద్రక్కడ వ సాలా వున్నాయి రాశ్షసని'వేశనాలూ వుస్నా 
యప్పుడు దండీగాం . 

మన గోదావరీ మధురజలోలు' సీ తాళామరిక్ష్యణ స్నా నపుణ్యాలు, 

రాము డనేకనదులు చూశాడు, స్వయంగా' వోక్‌ నది నొడ్డునే 
పుట్టి పెరిగి వ్యవహారించాడు కూడా; కాని మన గోదావరి వంటిది 
మాత్రం మరొకటి కనపడలే దళనికి, 

రావణుడు నీత చెత్తుకుపోయిన ఫం మన భద్రాచలం దగ్గిర 
వున్న పర్ణ శాల, 

భద్రాచలం వెళ్ళే యా(త్రీకుల కదిన్నీ వొక తీర్ధత్షేత్రం.. 

నీశ రావణుడి పొలబడడమూ = రాము డిక్కొడి శాష్రసుల నంద 
కసీ చంపి నిరాటంకంగా తోపన్సు 'చేనుకోడోనికీ మహార్టులకు వీళ్లు 
కలిగించడమూ*-పీటితో, సీతారామలత్ముణులకూ మనకూ అవినో 
ఖ్రోవం యేర్నడిపోయిందా 


4 

మనదేశంలో యీముగ్గురి వేళ్లూ. లేని వూళ్ళే "కాదు -- ఇళ్ళే లేవు. 

నాలుగయినా కొంప లొశచోట వున్నాయంటే అక్కడ రామా 
అయం వుంద న్నమాశు, 

మోతుసాధనాల్లో రామభజన మనకు (ప్రధానం, 

మన రామదాస్సూ మన త్యాగరాజూ రామభజన చేసుకోడానికి 
'శ్యాస్త్రీయ మైన గొప్ప గేయవాజ్మయం యిచ్చిపోయారు మనకి. . 

కర్ణాటకసంగీ తాని కే లత్యుసంపద యిప్పుడు, 

మన దగ్గిరచుట్రం అయిన రాముడు మవాపీరుడ్యూ (ప్రకృతి 
సౌందర్యపిపాన్సీ దుప్రశిత్షకుడూ శిస్టరత్షుకుడూ, ముఖ్యంగా విప్ర 
లంభశృంగార యోగిన్నీ, 

రాజ్య భ్రంశం అతనికి దుఃఖకారణం కాలేదు, 

వననాసమున్నూ అతనికి ఖేదహేతువు కాలేదు, 

సీతావియోగ మే అతని గుండెలు పగలగొట్టింది. 

'సీతను తలుచుకుని అత -నేడ్చిన యేడ్సు కవిత్వానికి పరమావధి. 

పురుషుడి కుండవలసిన రసస్నిగ్గతకున్నూ అది పరాకాష్హ, 

పురుషుడు జోను చేసుకున్న (స్ర్రీయెడల కనపరచీవలసిన ఆత్మీయత 
.కున్నూ అది అవతలి వడ్లు: 

నునుమ్యజన్నకు అటే (ప్రథాన మైన గమ్యం. 

, కిక్కడ వుండినంతకాలమూ రాముడి జీనితంలో ఇలాంటి విళుద్ధ 
మ్లూనత్వమే భాసింఛింది, | 


a 


భాధను మనలో నొక డయిపోడూనీ (గా శారణం, 


బ్ర 


బుద్ధీ వున్న వాడి మానవతకు పరిణామం 'జేవత్యమే అనీ నీరూ 
వీంచాడు చివరికి మన కతను, 

ఏదయినా అసందర్భం వస్తే మనలో ప్రతీ క్ర్రీ-(ప్రతీ పురుషుడూ- 
అబాలగోపాలమూ “ రామరామా * అంటానే గాని మరో చేవుణ్ణి 
తలుచుకోరు. 

'రామసప్తాహాలూ, సామ్రాజ్య పట్టాభి పే. కాలూ ఇక్కడ నితో $ 
త్పవాలు, 
భరతఖండంలో వొక్క మన తెనుగు బేశం మా(త్రమే సీతారామ 
క ల్యాణవైభ వాలతో పచ్చతో రణం అయిపోతుం దీఛివరినుంచి 
ఆచివరికి. 


జాని కొంచెం ముందువెనకలుగానే మన దేశంలో వివాహోల 
సరిరరాభ 

దయనీయ మైన సీతారాముల కరుణామయజీవితొని కీది రంగ 
లం కావడమే నున, భవభూతి ఉత్తరరామచరితం రచించడానికి 
హేతువు, 
సంయోగళ్ళంగారం గొప్పే; కాని, విప్రలంభశృంగారంలో 
వున్నంత రసస్నిగ్ధ తా లే దందులో్కో అుత స్పందనశీలమరా కొ దద్కి 

కనకనే రామాయణం అంపే మనకు మక్కువ యెక్కువ . 


ఆరామాయతణాని కంతేకీ యి అరణ్యకాండ ఉత్కృష్టమూ, చాని 
గాధ అంతా యిక్కడిదే కావడం మన అదృన్టమూను. 


సల. శ్రీపాద నుబ్రహ్మణ్యళొ స్త్రి 
1-2-1956 అనునాదక ర్ర 


w 9 


నమ 


Se 


హనీ 


(ల 


$ 


విషయసూచిక 


sss 


విషయం సే జీ 
రాముడు దండకారణ్యంలో ఒక మున్యాశ్రమం చేరడం 1 
విరాధుకు వీత్రను పట్టుకోడం లి 
నీతను విడిచి విరాధుడు రామలశ్షు దణులను ఎత్తుకుని 
బయలు చేరడం ర్‌ 
రామలక్ష్మణులు విరాధుణ్ణి గోతిలో పూడ్చి పె పట్టడం 8 
రాముడు చూస్తుండగా ఫరభంగుడు (బహ్మాలోశానికి 
పోవడం క 10 
రాముడు మునులకు అభయదానం ఇవ్వడం ... 18 
రాముడు నుతీళ్లాశ్రమం (పవేశించడం 15 
రాముడు మునుల ఆశ్రమాలు చూడడానికి య 17 
నీత రాముణ్ణి ఆయుధాలతో బయలు జేర వద్దనడం 18 
మునులకు మాటయిచ్చిన సంగతి రాముడు నీత్రేకు చెప్పడం 21 
రాముడు పంచాప్పరసం చేరడం ప్త 22 
_ అగస్త్యుడు రామునకు దిన్యాయుధాలు ఇవ్వడం. .. 29 
అగస్త్యుడు రాముణ్ణి పంచవటిలో నివసించమని చెప్పడం కీ1 
నీతారామలత్ష. ణులు జటాయువును కలుసుకోడం ర్‌ 
పంచజటిలో ప పర్ణశాల " న 86 
"రాముడు గోదావరిలో స్నానం చెయ్యడం ట్టు లి 
రాముని దగ్గరికి శూర్పణఖ రావడం ఫ్ర 42 
లతుణుడు శూర్పణఖ ముక్కూ. చెవులూ కొయ్యడం dh 
శూర్పణఖ ఖరునితో తనభంగపాటు చెప్పుకోవడం 46 
రాముడు ఖరుని అనుచరులను సంవారించడం ... 48 


నువ్వు శూరుడవు కావని శూర్పణఖ ఖరుణ్ణి నిందించడం 49 
పథ్నా లుగువేలరాక్షనులతో ఖరుడు శాముని మదికి 

బయలు చేరడం we | 
రాయసులకు దారిలో దుర్నిమీత్తొలు తోచడం ,., $$ 


వ్ర 
55 
విర 
వో 
నః 
క్ర 


5౮ 
వా 
ళం 
ఈం 


౪ 
రర 


“ కోతి 
కోరా 
రోజా 
నం 


న్ని 


" 


రాముడు శాక్షసులను ఎదిరించి నిలవడం క ధర 
రాముడు ఖరుని సై న్యం నాశనం చెయ్యడం అః గ్‌ 

మైన్యం అంతా నశించగా ఖరుజే రామునిమోద పడడం 60 
రాముడు (తీళిరుణ్ణి నంహారించడం హహ 68 
రాముడు ఖరుణ్ణి విరథుళ్లో చెయ్యడం ఫశ 64 
రాముడు ఖరుని గద నాశనం చెయ్యడం a 66 
రాముడు ఖరుణ్ణి సంహరించడం 446 68 


అకంపనుడు లంకకు వెళ్ళి, జరిగిందంతా రావణునకు చెప్పడం 71 
మారీచుడు బుద్లిఇెప్పి రావణుల్లే వెనక్కి- పంపెయ్యడం 74 


శూర్పణఖ రావణుని దగ్గిరికి వెళ్ళడం త్‌ 76 
శరార్పణఖ రావణుణ్ణి నిందించడం soe 78 
సీతను తెచ్చుకోమని శూర్పణఖ రావణునకు బోధించడం 81 
రావణుడు మళ్ళీ మారీచుని దగ్గిరికి వెళ్ళడం  ... రితి 


రావణుడు మారీచుణి మాయలేడి కమ్మానడం ... 
మారీచుడు రాముని స్ట క్రి క్కిసామర్థ్యాలు చెప్పి రానణుక్ణి 
మందలించడం 

మారీచుడు తాను బతికి బయటపడ్డ సంగతి శవ్సడం 91 
మారీచుడు తానుపొందిన పరాభవం మరొకటి చెప్పడం $94 
చెప్పి నట్టు చెయ్యమని రావణుడు మారీచుణ్ణి నిర్బంధించడం 96 


మారీచుడు రావణునకు గట్టిగా పాతం చెప్పడం 98 
నీత మాయశేడిని చూడడం న. 100 
రాముడు లేడికోసం బయలుదేరడం '. భ్‌ 109 
రాముడు మాయలేడిని చంవి వెనక్కి బయలుదేరడం 106 
లత. 'శ్రణుడు రామునికోసం బయలు చేరడం .... 108 
రావణ దర్శనం | 111 


రావణుడు తనసంగతి చెప్పి సీతని తనతో రమ నడం 114 
'రోవణుడు భయపెట్టగా, నీత గట్టిగా తిరస్కరించడం 118 
రావణుడు సీతను రథంయెక్కి-౦చుకుని బయలుచేరడం 120 
జటాయువు రావణుణ్ణి అడ్డుకోడం ii 123 


రి 
శీం రావణునితో ఘోరయుద్ధంచేసి జటాయువు రెక్కలు 


తెగి పడిపోవడం గా 125 
౫౨9౨ రావణుడు సీత నెత్తుకుని మళ్ళీ బయలు జేరడం షే 129 
గక. నీత రావణుక్ణి గరి ంచడం స 1832 
౫౮ రావణుడు సీతను లంకలో (ప్రవేశపెట్టడం .., 188 
AA రావణుడు తన్నేలు కోమని నీతను కోర డం ం6 3 135 
౫౬ రావణుడు నీతని అశోకవనంలో వుంచడం ఫట 188 
౫౭ రాముడు వెనక్కీ బయలు బేరి లక్ష ఉక్‌ కలుసుకోడం 141 
౫౮-౫౯ రాముడు భయపడుతూ ఆశ్రమానికి రావడం ,.. 142 
2౦ రాముడు నీతకోసం దుఃఖంచడం 145 
౬౧ రాముడు నీతకోసం పర్వత ప్రదేశాలన్నీ వెతకడం 148 


౬౨ రాముడు నీతను తలుచుకుని తలుచుకుని దుంఖంచడం 150 
౬5 సీతను తలుచుకుని వమికుమిటో అనుకుంటూ రాముడు 


దుంఖంచడం 152 
౬ర రాముడు కూలిపడ్డ రావణ రథాదులు చూడడం 154 
౯౬౫౧1 లత శ్రగొడు రాముణ్ణి శాంతింప పచెయ్యడం టవ 158 
౬౬ కాళ్ళు పట్టుకుని లమ్మ్మణుడు రాముణ్ణి (ప్రార్థించడం 160 
౬౭ రాముడు " జటాయువును చూడడం మ్మ 161 
జరా రాముడు జటాయువునకు అగ్ని సంస్కారం చెయ్యడం 168 
౬.౯ రామలవ్శణులు కబంధుక్ణి కలుసుకోవడం ,.. 166 
౭0 రామలకుణులు కబంధుని జబ్బలు నరకడం .., 170 
౭౧ కబంధుడు తన వృత్తాంతం చెప్పడం 4 171 
౬9 రామునకు కబంధుడు న్ముగీవుని సంగతి చెప్పడం 174 
౭35 రామునకు కబంధుడు బుశ్యమూాక మార్గం చెప్పడం. 178, 
౭౪ రాముకి "సేవించి శబరి స్వన్గానికి పోవడం మ 179 


భో సహ... పంపాసరస్సు చేరుకోవడం [కా 181 


న న 


కు కుం తు-త 


ర ఈ క్ర 


అరణ్యకాండ 





రాముడు దండకారణ్యంలో ఒక మున్యాశమం చేరడం 


నీతా, లవ్మ్మణుడూ వెంట వస్తూవుండగా, మహాగ్రైర్యశాలీ దుర్ధర్దుడూ 
' అయిన రాముడు మహారణ్యాలలో వొకటయిన దండకారణ్యం (ప్రవే 
రించాడు, ఆదిలో దండకు డనే వొక రాజు విశాల రాజ్యం అది, 
అయితే శుక్రశాఫం తగిలి అది మనుష్యులు చొరరాని వొక మహా 
రణ్యం అయ్యిపోయింది. 

(ప్రవేళించీ “ఫ్ర వేశించడంతోనే రాముడు ఆదండకారణ్యంలో నొక 
మునిపల్లె చూశాడు. ఆమునిపళ్లెలో (ప్రతీపర్షశాలముందూ చక్కగా 
అలికి ముగ్గులు తీర్చారు. అక్కడక్కడ కుశలు ఆర బెట్టుకున్నారు, 
ఎక్కడచూసినా చక్కగా వుతికిన నారచీరలు ఆరుతున్నాయి. రక 
రకాల జంతువులూ పక్షులూ అక్కడ చాలా వుల్లాసంగా వున్నాయి, 
సకల(పాణులకూ అది నిరపాయ మైన వాసస్థలం అయిన్రంది. 

అపరూప మైన (బహ్మవర్చస్సుతో నిండ్కి అది మధ్యందిన 
సూర్యమండలం. లోగ చూడ శక్యం "కాకుండా వుంది, (పతీదినమూ 
అప్పరసలు . వచ్చి, ఆ మునులను పూజించి నృత్యం వేసి చారి నానంత 
వెడుతూ వుంటారు, 

మహారణ్యాలలో వుండే రకరకాల ఫలవృత్లూ లన్నీ అక్కడ 
విరగకాసి . వున్నాయి. ఆ పల్లెలో వుండిన అగ్నిహోత్ర గృహోలు 


$ రామాయణం 


వాలా పెద్దవి. అని దర్భలతోనూ, సమిధలతోనూ, (సుక ఎలనొల 
తోనూ, కృష్ణాజినాలతో నూ . నీళ్ళబించెలతో న్యూ కందమూల 
ఫలాలతోనూ నిండి వున్నాయి. ఎక్కడ చూసినా వళలోమాలూ 
భూతబలులూ జరుగుతున్నాయి. వేద ఘోవ శ్రావ్యంగా వినవస్తోంది. 
ఎటుచూసినా పూలచెట్లు తెగపూసి వున్నాయి. అక్కడ వుండిన 
విశాలతటాకం కలవలతోనూ, తామరపువ్వులతోనూ నిండివుంది. 
అక్కడి మునులందరూ సూర్యబింబంలాగా, అన్ని వళో(తం. అాగా 
(పకాళిన్తున్నారు. వారు కందనూలఫలాలు మాత్రమే భుజిస్తారు. 
నారచీరలూ, కృష్ణాజినాలూ, మట్టుశే ధరిస్తారు, 
ఆమునులకు పూజ్యా లైన పరమర్దులున్నూ అక్కడ యెందరో 
వున్నారు. వారందరూ నియ'తావోరులు. పుణ్యమూ రులు. (బవా శ 
క్షానసంపన్ను లైన (బావా శ్రలున్నూ అక్కడ 'చాలామంది 
వున్నారు. వారందరూ నిరంతరము వేదఘోవ చేస్తూ వుంటారు. 
ఇలాంటి మునులతోన్యూ మవార్దులతోనూ, (బావ్మాణో_త్రముల 
తోనూ నిండి ఆమునివళ్లె (బవ్మాలోకం అంత (ప్రసిద్ధిపొందింది. మహో 
కేజళ్ళాలి అయిన రాముడు ధనుస్సు ఎక్కు స సవినయంగా 
శమం [పవేశించాడు. చం[దుడు లాగ ేజరిల్లుతున్న రాముణ్లీ 
begs నన నీఠనూ, భి చూసి ణ్‌ అ 
3 59 a = 
ఆశ్రమ వాసు లందరూ మంగళాలీ ర్వ్యాదాలు చేస్తూ యదురు వెళ్ళారు, 
రాముని సమవిభకాంగ సౌండర్యమూ, వర్పస్సూ, సౌకుమార్యమూ, 
సువేషమూ చూసి అఆపల్లెలో వుండినవా రందరూ అశళ్చర్యచకితు 
లైనారు. జగన్మోహన దివ్వమంగళశవిిగవు లైన సీతనూ ల లవ్యణ్ఞో.. 
వూసిన్నీ వారు చాలా ఆశ్చర్యపడ్డారు. _ ఖై 
తుహాధాగు లైన, ఆ మునిహాళ్లెవాను లంధరూ అతిథిగా వచ్చిన - 


శర్యూరేపీంత: డైన రాముణ్ణి. ఒకపర్భశాలలో (ప్రవేశపెట్టి అర్థ్య 


అరణ్యకాండ త్రీ 


పాద్యాదికంతో యథాశా న్ర్రంశా పూజించారు. మరిన్నీ వారు 
“ఐదే ఆశ్రమం. ఇవే పుహ్పాలు. ఇవే ఫలాలు” అని (పాంజలులై 
నివేదించి “రామా! నువ్వు రాజను. దుష్టశిక్షుషుడవు, గురుడవు 
వన్హా(శ్రమధర్శపరిపాలకుడవు. అంచేత మా 'కందంకీ నువ్వు శరణ్యం 
పూజ్యుడవున్నూూ, రాఘవా! రాజంకే ఇ: దుని నాబ్లంశలలో వొక 
అంక్క కనక, రాజు సకలఫోగాలూ అనుభపఏంవడా..కి అక్షుడు, 
మేమందరమూ నీరాజ్యంలో నిఐసిసున్నాము. కనక్క సీరక్షణ పొంద 
డానికి మా కధికారం న్రంది, నగరంలో న్రండినా అరణ్యాలలో 

_ ఉండినా నువ్వే మాకు రాజవు. మే బు జతే దియులం. జిత[$ వోేధులం. 
మాశెవ రెంత అపకారం చేసినా మాకు మేనుము వారిని దండించం, 
మేము నీబిడ్డలం. కనక, నువ్వు మ మ్మెప్పూడూ రక్షిస్తూ వుండాలి” 
అని విన్నవించి, పూలతో నూ పళ్ళవోనూో సీతోలక్ష్షుణులతో కూడా 
రాముణ్ణి పూజించి "ఆనేక్రవిధాల ' 'సంతృ' ప్తి పరిచారు. 


౨ 
విరాధుడు సీతను పట్టుకోడం 

మర్నాడు సూర్యోదయం కాగానే త్‌మకు అతిథిసత్కా రాలు చేసిన 
ఆశ్రమవాసుల సెలవు పొంది రాముకు అడవికి బయలుదేరాడు. అది 
చాలాభయంకర మైన కీకారణ్యం, అన్ని రకాల క్రూరజంతున్హులూ 
అమహారణ్యంలో వున్నాయి. ' లేళ్లు దుప్పులు మొదలై న సాధుజంతు 
వులున్నూ తండోపతండాలుగా వున్నాయి. అజేకమువాన్య శాలు 
కూలిపోయివున్నా యి. ఎంతోదూరం వ్యాపించివుండిన' లతలున్న్నూ 
చాలా నలిగిపోయినవున్నాయి. అక్కడ చెరువు లెన్నో వున్నాయి! 
కోని అన్నీ చూడశక్యం కాకుండా వున్నాయి. 


శ్చ రావాయణ ౦ 


రాముడు నీతతోనూ లక్ష దణునితో నూ ఆ కీకారణ్యం (పవేశించిన 
ఇెంటనే వాక రాత్షునుడు కనపడ్డాడు. వాడు . గొప్ప పర్వతశిఖరం 
లాగ వున్నాడు. వాడి Fn న్రురిమినట్టుంది. _వాడింతేవరకూ 
ఎందరో నరులను ఖ్‌ శ్నీంచివున్నా డు. మిడిగుడ్లతో వాడి ముఖం 
మహాభయంకరంగా వుంది. పొడుగ్గా వికృతంగా, వంకరటింకర్లుగా, 
వాకిబానంత కడుపుతో చాలాభీభ త్పంగా వున్నాడు వాడు, 

ఈరూపానికి సాయం వాడు పులితోలు చుట్టబెట్టుకున్నాడు. అద్రి 
అఫ్యుడే తీసింది. ఇంకా ర_క్రవరూ కొవ్యూూ కారుతూనే వుంది, వాడు 
సావకాశంగా కూచుని తినడానికి ఇనపశూలానికి మూడు సింహోలనూ, 
నాలుగు. పులులనూ, రెండు తో జీళ్ళనూ, పదిజింక లనూ, సెద్దదంతం 
గల యేనుగుతల వొకటీ గుచ్చి బుజాన పెట్టుకుని వున్నాడు. 

సీతనూ, రాముతో, లకు గాక చూశాటప్పటికి వాడు అగ్గయి 
పోయాడు. వెంటనే ప్రా చిల్లులుపడేటట్టు అరుస్తూ భూమి వాణికి 
పోయేటట్టు అడుగులు వేసుకుంటూ వచ్చి గభీమని సీతనుపట్టుకుని చంక 
పట్టుకుని ఈ ఏీల్లంబులూ ఖత్లాలూ ధరించి భార్యతో కూడా వచ్చారు 
మారెవరురా? ఇది నానివాసం ఆయువు మూడి మారిక్కడికి 
వచ్చారు. మునివేషాలు వేసుకువచ్చారు కాని మిమ్ము నేను సహిం 
చను. నాపేరు విరాధుడు. వేను మునులను చంపి భశ్చీస్తూ ఈవనంలో 
స్వేచ్చగా వుంటున్నా ను. ఈపీల్ల చాలా చక్కగా వుంది. కనక 
నాకు పెళ్లా మయి వుంటుంది. మీర వంకా దం చేను తాగేస్తాను? i 
అంటూ "పరవళ్లు తొ క్కాడుం 

వాళ్లో ప వాడి మాటలు విస, వాడీచేతుల్లో చిక్కీ నీత గాలీ 
వానలో ఆంటి చెట్టులాగ వొణికీపోతూ కొయ్యఅయిపోయింది. అది" 
చూడగానే రామునకు నోశెండిపోయింది ; కాని యెలాగో (పక తి 
ఫుడ అతికష్టంమిద మాట కెచ్చుకుని లశ నిక 6 తమ్ముడా ! 


అఠణ్య కాండ క్‌ 


జనకమహారాజు కూతురూ, నాభార్యా అయిన నీత శెలాంటి గతి 
పట్టిందో చూడూ. వరంకోరినష్పూడు కైక యీమి భావించిందో అది 
యిప్పుడే మనకి సంభవించింది. కైక తన కొడుక్కి లం కతా 
లని వ్రూరుకుందా ? చేను వనవాసం చచెళ్య్యూ లనడంలో ఆమె వుద్దేశం 
యేమిటో (గహించావా ? అరణ్యాలలో నీత కిలాంటి ఆపత్తు రాక 
తప్ప డనీ దానివిాద 'నేను సర్వనాశనం అవుతా నన్కీ అలా అయితే 
తన కొడుకు రాజ్యం నిష్కంటకం అవుతుం దసీ ఆమె వూహవా, 
నిజంగా ఇప్పుడు కైక వూహ నెరవేరింది.  నాయనగారిని విడిచినుండి 
నంధుకూ, నాకు రాజ్యం. లేకుండా పోయినందుకూ దుఃఖం లేదు; 
కాని సీతను మరొకడు తాకడం నాకు దుస్పహంగా వుంది * అంటూ 
కళ్లల్లో నీళ్లుపెట్టుకున్నాడు,. 

అది చూసి లక్ష షణుకు క్రుద్ధుడై 'కాలసర్పంలాగ రోజుకుంటూ ' 
“అన్నా! నువ్వు" సకలజిగత్తుకూ నాథుడను.. జేవేందునితో 
సమానుడవు. సనీసేవకుణ్ణి నేనుండగా నువ్యనాథ లాగ యెందుకు దుఃఖ 
స్తావూ? నేనొక్క బాణంతో (క్రూరరాక్షసు డైన యీవిరాధుణ్ణి 
కూలగొడతాను, భూదేవి ఏడి కవోన్షర ర్‌ం తృ _ప్ర్‌గా పానంచేస్తుంది. 
శై." తన కొడుక్కి. రాజ్యం కావా లన్నప్పుడు నాకు భరతునిమిాద 
వచ్చిన కోపం అంతా యిప్పుడు డీ విరాధునిమోద, ఇం(ద్రుడు పర్వతం 
విాద వజ్రాయుధం విడిచినట్టు విడిచిపెడతాను ”” అని గర్జించాడు. ' 


3 
సీత్రను విడిచి ఏరొధుడు రామలత్మణులను ఎత్తుకుని బయలుదేరడం 


రామునితో ఇలా అని లక్ష శ్రుడు విరాధుణ్ణి చూసి వికటంగా 
నవ్వుతూ  ఎవడవురా నువ్వు 1” అని అడిగాడు, అందు కా విరా 


6 శామూయణం0 


ధుడు “చే నడిగిందే మోరడుగుతున్నారు. మీరెవరు ? ఎక్కడికీ 
వెడతారు ?” అని మెదు రడీగాడు. దానిమోద రామును “ మేము 
ఇమాకువంక్రీయులం. శు[తియులం. దళథరథముపహారాజు కొోడుకులం, 
మానాయనగారి ఆజ్ఞ చొప్పున మేము వనవాసం ఉఇయ్యశానికి 
వచ్చాము. మరి నువ్వెవడవు ? ఈదండ కారణ్యంలో యెందుకున్నా వు” 
అనడిగాడు. 

అది. విని సత్యప రా(క్రము డైన రాముకి చూసి విరాధుడు 
“ రామా, విను నాతండి జయుడు. నాతల్సి శత వాన, రాత్షను 
లందరూ నన్ను విరాధు డని వీలుస్తారు.. ఎలాంటి నృన్ర్రంతోనూ 
ఎవరూ కూడా నన్ను నరకలేరు. చీల్చలేరు. చంపలేరు. ఘోర 
తవస్సు చేసి మెప్పించగా (బ్రహ్మాజేవుడు నా కీవరం అనుగ్రహించాడు. 
మరు ఈసుందరిన్కీ దీనిమోది ఆశా విడిచి వెళ్ళిపొండి. పరుగెత్తి 
పాండి. _లేకుంకే మూట శక్కదు. నిజానికి మో(పాణాలతో నా కేమో 
- వనిలేధు *” అంటూ వుగిమూఢు. - జట్‌ 

. ఈమాటలు వినాటప్పటికి రాముడు కనిప అయవోయాడు . 
“ క్తుచ్భుడా ! 4 _త్రమకుల ప్రీ మిద. ఆశ పెట్టుకుని నువ్వు చాలా నీచ 
మైన కోరిక కోరుకుంటున్నా వుం భది న! కారణం అవు 
తుంది. నాయెడట నువ్వు (ఫాణాలతో పోలేవు” అని గర్జించి అతను, 
వెంటనే ధనుస్సు ఎక్కు పెట్టి కరుకుచాణాలు తొడిగి క విరాధుణ్ణి 
కొట్టాడు. కలాగ ఆశు వడు బాణాలు విడిచాడు. అని గరుత్శం 
తుడులాగ వాయు వేగంతో వెళ్ళి విరాధుణ్ణి నాటుకున్నాయి. నెంులి 
రెక్క_ల పుంఖాలు గల అపొణా తేనా విరాభుని శరీరం దూసుక 
పోయి" చాడిర కృంతో తడిసి అగ్ని జ్యాలల్లాగ నేలమిద ' పడ్డాయి, 

. వోడెబ్మలు తిని వాడు. వింక్కి లీ -కోవించి ' సీతను కిందదింపి శరోలం 
పున్దుకుని దానునిపరాణా. లక్ష త్ర్రణునివిొడా- ' వురికాడు, చఛూూలంి 


అరణ్య కాండ 7 


చ 
పుచ్చుకుని వాడు ముందు కురికినప్పుడు నోరు తెరుచుకుని మృత్యువే 
మిాద పడ్డ ట్టుంది, అప్పుడు రామలక్షు శాలు వాడిమాద ఛరవర్ష 0 
కురిశారు. అందుకు వికటంగా నవ్వి వాడు వొళ్లువిరుచుకున్నా డు, 
రాఘవుల బాణాలు వాడి శరీరంలోనుంచి క్రిందపడిపోయాయి. 


వరమహివవల్ల అంతట ఆవిరాధుడు (పాణాలువృదయంలో భద్ర 
పరుచుకుని, మళ్లీ ఛూలం ఫుచ్చుకుని రామలక్షుణులమిోాది కురి-కాడు. 
ఆశూలం ఆకాశాన దావాగ్నిలాగ మెరిసింది. "రెండు బాణాలతో 
రాముడు చాన్నిముక్కలు చేసేశాడు. ఆళూలం వ(జాయుధంతో 
ఇంద్రుడు కొట్టగా పడిపోయిన మేరుపర్గత శిఖరం లాగ భూవిమోద 
పడిపోయింది. అప్పుడు విరాధుడు మళ్ళీ మోది కురకగా నల్లతా 
చులవంటి ఖడ్లాలతో చెబ్బమోద బెబ్బచొప్పూన కొట్టారు, అందు 
కా విరాధుడు మిక్కిలీ కొదుడై పర్వతాలలాగ చలించకుండా నిలిచి 
వుండిన రామలక్షృ, శ్రొలను చేతులలో యిరికించుకుని బయలుదేరాడు. 


దానిమీద రాముడు * తమ్ముడా ! ఏడీచారిని మనలను తీనుకు 
పోవడం మంచిదే. వమంశు?! వీడు మనం వెళ్ళవలసిన చారినే 
బయలు చేరాడు ” అని లత్ష శనితో అన్నాడు. అప్పుడు విరాధుడు 
వారినిద్దరిని భుజాలమోద యెక్కి-౦చుకుని పిడుగులు పడుతున్న ట్లురిమి 
అరణ్యంలోకి బయలు బేరాడు. ఆఅరణ్యం పీలజీమూతంలాగ దట్టంగా 
_వుంది, అందులో ఆకాశం అంటుతూ రకరకాల చెట్లు ఎన్నో 
వున్నాయి, చిత్రవిచితా లైన పక్షులు కూడా అందులో లక్షలూ 
కోట్లూ వున్నాయి. నక్క-లకు "లక్కేులేదు. కాలస ర్పాలున్నూ 
అసంఖ్యాకంగా వున్నాయి. ఆ ఘోరారణ్యంలో వాడు నిరాటంకంగా 
నడిచిపోసాగాడు, 


జ 
రామలక్ష శ్రణులు విరాధుజ్జి గోతిలో పూడ్చి పెట్టడం 


విరాధు డలాగ రాముణ్ణి లక్ష శ్రుల్లే యెత్తుకుపోతూ వుండడం చూసి 
చేతులు యు. “ నారాముడు సత్యవాది. నీల వంతుడు. 
శుచి, కొ(దాకారు డైన యీారాక్షసుడు లత్మణునితో కూడా 
నారాముణ్ణి తీసుకుపోతున్నాడు. _ నన్నిక తోడేభ్లా,  పులులూ, 
చిరుతలూ. మింగేస్తాయి ” అనుకుని “ ఓరాశ్షసుడా. నీకు దండాలు. 
రాముణ్ణీ లక్షుణుల్ణే విడిచిపెట్టి నన్ను తీనుకుపో” అంటూ నీత 
గొంతెత్తి యేడ్చింది. 

అది వీని రాముడూ లక్ష ణు క “దక యీోరాతుసుణ్ణి త్వరగా 
సంహారించివెయ్యాలి ” అనుకున్నారు. వెంటనే లక్ష గ్రైగొడు వాడీ 
యెడమ చెయ్యి నరికేశాడు. ఆవెంటనే రాముడు కుడిచెయ్యి నరికేశాడు. 
దాంతో విరాధుడు' నీలమేఘంవంటి పర్వతశిఖరం నేలకూలినట్టు 
బొబ్బలుపెడుతూ పడిపోయాడు, వెంటనే. రాముడూ లక్ష్మణుడూ 
వాలి "కాళ్ళతో" కేన్నారు. విడికళ్ళతో కున్నూూరు. మోకాళ్ళతో 
పొడిచారు. నేలవిద ఇటూ అటూ" దొర్లించి పచ్చడి చేశారు. 
చాణాలలో తూట్లు ఫాడిదారు, క క్తులతో నరికారు. అయినా 
నాడు చావలేదు, 

అది చూసి రాముడు “ తమ్ముడా ! తపోమహిమవల్ల యేమి 
చేసినా ఏడు చావకుండా వున్నాడు. కనక గొయ్యితీసి వీణ్ణి పాతి 
సెట్టదాం” అన్నాడు. అమాటమోద విరాధుడు “రామ్మా నువ్వు 
మహేంద్రునితో సమానుడవు. నీచేతిలో నేను చచ్చిపోయాను, 
అజ్ఞానంవల్ల మొదట సీసంగతి నేను తెలునుకోలేకపోయాను. కౌసల 
కడుపుచల్లగా, నువ్వు నువుం మహానుభావుడవు. సీసంగతే శాక లత జ్ర 


[ రా, అర. వ అర ణ్య కాం డ్‌ 9 


సంగతీ నీతసంగతీ కూడా నాకిప్పుడు తెలిసివచ్చింది. చేను తుంబురు 
డనే గంధర్వుణ్ణి. కుబేరుని అధికారవర్లంలో వొకణ్ణి. అయితే, రంభగి 
విడిచివళ్ళ లేక చేను నావిధులు అశ్రద్ధ చేశాను. అందుకు కోవించి 
నా(పభువై న కుజీరుడు ఇలాగ రాశక్షసుడ వయిపొమ్మని నన్ను 
శపించాడు * దళశరథమహారాజు కొడుకైన రాముడు నిన్నె ప్పుడు 
యుద్ధంలో సంవారిస్తాడో అప్పుడు నీకు శాపం తొలగిపోతుంది. మళ్ళీ 
నువ్వు స్వనశ్గానికి వస్తావు” అని కుబేరుడు నాకు శాపాంతం-.కూణా 
అన్ముగహించాడు. అలాంటినేను సీఅనుగహూంవల్ల "ఘోరశాపవిము క్తు 
౯2యినాను. ఇదే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. మోకు శ్షేచుం 
అగుగాక ” ఇక్కడికి ఒకటిన్నర ఆమడల దూరాన ధ ర్మాత్కుడై న 
శరభంగమహార్షి వున్నాడు. సూర్యసన్నిభుడైన అఆమహర్షి ఆత్ర 
మానికి నువ్వు “త్వరగా వెళ్లు. అతను నీకు సకల (శ్రేయన్సులూ 
కలిగిస్తాడు. గొయ్యితీసి పూడ్చి పెట్ట పెటడం రాశ్షునులకు క్షులధర్ష 0. 
కనక్క నన్ను గోతిలో పూడ్చిపెట్టి పెటి వెళ్లు. అలా చేస్త నాకు పుణ్య 
లోకాలు లభిస్తాయి * అని చెప్పాడు, | 


'అది విని రాముడు * వనుగును పూడ్చి పెట్టా లంటే మెంత. గొయ్యి 
కాశాలో అంతగొయ్యి తవు ౨” అని లమ్మణునితో చెప్పి విరాధుణ్ణి 
కదలకుండా కంఠం తొక పట్టి నుంచున్నాడు అప్పుడు గునపం 
పుచ్చుకుని లక్ష్మణుడు విరాధుని పక్క-నే, పెద్దగాయ్యి తవ్యాడు. 
వెంటనే అన్న దమ్ము లిద్దరూ విరాధుణ్ణి గోతిలోకి తోసివేసి కాళ్లతో 
పూడ్చిజేశారు. గోతిలో పడతోసినషడు విరాధుడు అడవి 'అంశత్రా 
దద్దరిల్లి పోయేటట్టు పెడబొబ్బలు పెట్టి చివరికి స్వర్గానికి వెళ్ళిపోయాడు: 


' "సోరరూపుడూ, దురంతకుడూ అయిన విరాధుడు ఈవిధంగా 
చనిపోయినందుకు రామలక్ష్ముణులు ఇాలా సంతోషించారు. మరిన్నీ 


10 రామాయణం 


వారు భూమికి వచ్చిన సూర్యుడు లాగా చం[దుడు లాగా, భాసిన్తూ, 
మళ్ళీ ధనుర్చాణాలు ధరించి నీకను వెంటబెట్టుకుని మపహళోత్సా 
వాంతో అడవిలో ముందుకి సాగారుం 


x 
రాముడు చూస్తుండగా శరభంగుడు (బ్రహ్మలోకానికి పోవడం 


భీమఒలు డైన విరాధుణ్ణి అలా చంప్కి రాముడు నీతను శాగిలించు 
కుని వూరడించి, దీప్తతేజు డన లక్ష్మణునితో క తమ్ముడూ చౌక 
CE వం కాని యీఅరణ్యంలో చాలా అపాయకరంగా వృంది మనకి 
వన వాసానుభ వం లేదు; కనక్క మనం తరగా శ్రరభుంగా(శ్రమానికి 
వెళ్ళిపోదాం ” అని చెప్పి బయలు దేరాడు. 


శరభంగుడు దేవతేలకున్నూ దుర్లభ మైన మహాప్రభావం గల 
వాదు, (టహ్మాసాకూత్కారం పొందినవాడు... రాముడు నీతా 
లక్ష్మణులతో అతని ఆశమం సమిపించాటప్పటికి అద్భుత మైన 
గొప్పవస్తు వొకటి కనపడింది. 

అక్కడికి డేవేంచుడు వచ్చివున్నాడు, సూర్యుడు లాగా అన్ని 
హోత్రం లాగా వెలిగిపోతున్నా డతను, అతను వెలలేని ఆభరణాలూ 
మిలమిల మెరిసిపోయే తెల్లని వస్తాలూ ధరించివున్నా డు, అచ్చంగా ' 
అతనిలాో వుండినవా రెందరో పరివేప్టించి అతణ్ణి సేవిన్తు న్నారు, 
అతని రథం అప్పుడే వ్రదయించిన సూర్యబింబంలా వుంది. గు(రాలు 
సీలమణుల్లాగ మిలమి: ల్లాడుతున్నాయి. అతని ఛ(తం తెల్లగా పాం 
డురమేఘంలా వుంది. -చంద్రమండలర లాగ మెరుస్తోంది. రకరకాల 
దండలతో అది చాలా చక్కగా వుంది. బంగరుశామ లున్న చాను 
'రాలూ వీవనలూ పుచ్చుకుని చేవక్యాక్ర్రీలు అతణ్ణి నేవిస్తున్నారు, 


అరణ్యకాండ 11 


గంధర్వులూ, చేవకలూ, సిద్దులూ, అనేకమంది మవార్దులూ. ఆకా 
శాన వుండిన ఆయింద్రుక్ణి రసవంతంగా కొనియాడుతున్నారు. 
మరిన్నీ, ఆజేవేంద్రుడు, రథందిగి భూమి అంటకుండా అంతరిక్షంలో నే 
నిలిచి శరభంగమవహర్షి తో మాట్టాడుతున్నాడు. 

అది చూసి ఆరథం చూవీస్తూ రాముడు లక్ష శ్రొనితో 
స తమ్ముడూ ! మధ్యందినసూ క్ష ఇండలం లాగ ఆకాశాన మురిసి 
పోతున్న ఆరథం చూడూ. మహేం[దుని గురాలనుగురించి మనం 
చాలా సంగతులు విన్నాం. అవే ఆగ్నురాలు. రథం చుట్టూ వుండిన 
పురుషుల్ని చూశొనా? వారందరూ నవరూోవనులు. కుండలాలూ 
ఖడ్జాలూ ధరించి వున్నారు. వారి వత్సస్థలా లెంత విశాలంగా 
వున్నాయో చూడూ. పరిఘల్లా వున్నాయి వారి చేతులున్నూ 
చూడూ. రని పట్టుబట్టలు కట్టుకుని వారందరూ. పెద్దపులులా 
అన్నట్టు చూడశక్యం కాకుండా వున్నారు. అందరికీ మెడలో గొప్ప 
గొప్ప రత్నపహోరాలున్నాయి. వారందరూ కూడా ఇరవై అయిదు 
సంవత్సరాలకు లోపుగా వున్నారు. . ఇది చేవకలకు తరగని వయస్సు 
అన్నమాట, పెద్దపులుల్లాగే వుండినా వారందరూ ఛాలా ముచ్చ 
టగా వున్నారు సుమా. ఆలేజళ్ళాలి యెవరో “తెలుసుకుని వస్తాను, 
అంతవరకూ సీకతో కూడా నువ్విక్కడే వుండు. ౨ 

ఇలా చెప్పి రాముడు శరభంగాశ్రమానికి బయలు భేరాడు,. ఇందు 
డది చూశాడు. వెంటనే అతను శరభంగునితో “మహర్షీ ! రాము 
జిలా వస్తున్నాడు. అతను నాతో మాట్టాడకముంచే కార్యం 
పూర్తి చేసుకోవాలి, అతను వాలా నొప్పపను "లెన్నో చెయ్యవలసి 
వుస్నాడు. అతను తప్ప అవి మరెవరూ చెయ్యలేరు. అవి పూర్తి ద్ర 
అయిన తరనాతే అతను నాతో మాట్లాడడం మంచిది” అని చప్పి 
మవార్షి సెలవు పుచ్చుకుని కథం. క వెళ్ళిపోయాడు. 


19 రామాయణం 


ఇంద్రుడు వెళ్ళిపోయిన తరవాత రాముడు శరభంగమహార్షి 
దర్శనం చేశాడు. అప్పటికి ' మహర్షి అగ్ని హళో్యతం చేసుకుంటు 
న్నాడు. రాముడూ సీతక్క క శ్రుుడూ మునికి సాష్టాంగ 
నమస్కారాలు చేశారు. ముని వారిని చాలా గౌరవించి కూచో 
మని ఆసనా లిచ్చాడు, 

అప్పుడు రాముడు ఇంద్రుని సంగతి అడగ్గా మహార్షి జరిగిం దంతా 
ఇప్పి “రామా! ఇంద్రుడు నన్ను (బహ్ములోకానికి తీసుకు వెళ్ళా లని 
వచ్చాడు. నేను చేసిన తపన్సుకి మెచ్చి వచ్చా డతను; కాని నేను 
నీరాక చూశాను. నువ్వు ధార్మికుడవు, మహాత్నుడవు, నిన్ను 
వరాడకుండా, సిక అతిథైసఈ్మా-_రాలున్నూ చెయ్యకుండా (బవా జో 
కానికి వెళ్ళడం యిష్టం లేక "నేనుండిపోయాను. నేను అక్షయలోకా 
లనేకాలు -- ప్ర (బ్రహ్మలోకమూ చేవలోకమూ మొదలై నవి, 
శాశ్వత మైనవి ప అవన్నీ యిప్పుడు సమర్పించు 
కుంటున్నాను నువ్వు స్వీ సింక్రరించు ” అని (ప్రార్థించాడు. 

అందుకు అ “మహార్తీ! నువ్వు చెప్పిన లోకా లన్నీ నేను 
నీక రిస్తాను; కాని, (ప్రస్తుతం చేసీ అడవిలో నివసించవలసివుంది * అని 
బదులు చెప్పాడు. దానికి శరభంగుడు “రామా! ఈవనంలో 
సుతీళ్లు డనే మహర్షి వున్నాడు. అతను సరమధార్శికుడు. చాలా 
గొప్పవాడు. నువ్వు అతని దగ్గిరికి వెళ్లు అతను ఈమవోరణ్యంలో 
రమణీయ మైన, (ప దేశంలో సీకు. వసతి యేర్పాటు చేస్తాడు. నువీ? 
మం దాకినీనది గట్టునే బయలుచేరి వెడితే అతణ్ణి చేరగలను. నీకది 
మంచిడారి. అయితే, నాయనా! ఇక్కడ వొక్క తణం . వుండు, 
తోచుపానము కుబుసం విడిచిపె పెక్టేటట్టు నేనిప్పుడు ఈబడుగు దేహం 
ఏడిచిపెట్టేస్తాను” అని చెప్పీ, మంథత్రవేత్త అయిన అశరభంగుడు 
ఆజ్యహోోమం చేసి అగ్నిని. ప్రజ్వలింపచేసి ఆహోమగుండంలో పడ్డాడు, 


అశతణ్యకాంశ 18 


వెంటనే అగ్ని ఆమహర్షి రోమాలూ, కేశాలగా, జీర్ణమయిపోయిన 
చర్శమూూ, ఎముకలూ ర_క్షనమూూ మాంసమూ చూస్తుండగా భన్మం 
చేసేశాడు. రాముడూ నీతా లశ్ష శ్‌ొోడూ అది చూసి వాలా 
ఆశ్చర్యపడ్డారు. ఇంతలో శరభంగుడు నవయావనసంపన్ను డై ఆఅగ్ని 
గుండంలోనుంచి అగ్నిహో(తం లాగ వెలిగిపోతూ వచ్చి ఆహికా 
గ్నులూ, మహాత్సు లైన మహర్దులూ, దేవతలూ నివసించే లోకా 
లన్నీ చాటి (బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. _ అప్పటికి (బ్రహ్మా అను 
చరులందరూ పరివేన్టించగా నిండుకొలువుతీరి వున్నాడు. అతను, 
(ౌవ్మాణోత్తము డైన శరభంగుడు వచ్చీరావడంతోనే చాలా 
సంతోమీంచి * సుస్వాగతం ” అన్నాడు సాదరంగా, | 


చ 
రాముడు మునులకు అభయదానం ఇవ్వడం 


శరభంగమహహర్షి (బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాక రాముణ్ణి చూడ్డానికి 
మునులు గుంపులుగుంపులుగా వచ్చారు. వారిలో వై ఖానను లున్నారు, 
వాలఖిల్యు లున్నారు, సం(క్రాళులూ, సదా అంతఃకిరణా లాస్యా 
దించే మరీచిపులూ, అశ్శకుట్టులూ, ప(ఆత"పోరులూ, దంతోలూఖ 
లినులూ, ఉన్నజ్జకులూ, గా త్రశయ్యాపరులూ, అశయ్యుల్యూ అభావ 
కాశకుల్యూూ జలాపహోరులూూ వాయుభత్స్వులూ, ఆకాశనిలయూలూ, 
స్థండిలశాయులూ, (వతో పవాసులూ, చాంతులూ, అర్జ్రవస్త్రులూ, 
సజపులూ, తపోనిత్యులూ, పంచతపోన్వితులూ కూడా వున్నారు. 
అందరూ (బహ శ కేజిస్సుతో వెలిగిపోతున్నా రు. అందరూ జి'తేఇడ్రి 
యులు. అందరూ 'యోగనిష్టులు. 

ధర్థ్ధుజ్ఞులై న అమవార్డు లందరూ, రామునీ చుట్టూ వేరి “* శామూా ! 
దేవతలకు ఇంద్రుడు లాగ, ఇశ్యాకుకులానికీ ఈ పృథివికీ నువ్వు 


14 రామాయణం 


నాభుడవై ఉన్నావు. నీకీ క్రీ, నీపరాాక్రమమూ మూడులో కాల్లోనూ 
('ప్రఖ్యాతివహించి వున్నాయి... వీతృభ క్రీ సల్‌, నిష్టా ధర్మచింతా 
సీదగ్గిర పుష్క_లంగా వున్నాయి. అలాంటి మహాతు, డవు నువ్వు, 
నిన్నూ కటి కోరుతున్నాము మేము అందుకు శక్షమిఎము. (పజల ఆదా 
యంలో ఆరోవంతు పన్ను లమాపంగా వసూలుచేస్తూ యేరాజు తన 
(పజలను పుత్రేవతుగా పాలించడో ఆ గాజు మహాపాగ క్షి అయిపో తాడు, 
ఏ రాజు (ప్రజల సుఖమే తన సుఖంగా భావించి పరిపానిస్తాడో ఆ రాజు 
చిరస్థాయి అయిన కీ ర్తి సంపాదించుకోడ మే కాకుండా అంతనుందు 
(బహ లోకానికి వెళ్ళి అవ్యయానందం అనుభవిస్తాడు. కందమూల 
ఫలాలు మాత్రమే భశీస్తూ మవార్జులు ఆర్టించే ధర స్రంలో, నాలుగో 
వంతు (ప్రజలను న్యాయంగా పరిపాలించే రాజుకి సంక్రమిస్తుంది. ఇంతకీ స 
(బవ్మావే త్ర లయిన యఊావానప్రస్థులను చూడూ. పీరి కందరికీ నువ్వు 
రాజవే; కాని అనాథల్లాగ వీరందరూ రాక్షనుల వల్ల నానాక పాలూ 
పడుతున్నా రు. రామ్మా ఇదిగో, యీాఅరణ్యంలో యెక్క.డ 
చూసినా మహామునుల శరీరా అలెలాపడిన్రున్నా యా చూడూ. 
దురా 1సలైన 'రావసులచేతుల్లో చిక్కి. వీరందరూ మృతులై నారు. 
ముఖ్యంగా, పంపానదీ( పాంతాన్యా మండాకినీనది వొడుగునా, చిత్ర 
కూట పర్వత్యప్రాంతానా వున్న మునులు ఈవీడ అనుభవిస్తున్నారు. 
ఈరాక్షసవీడ మేము సహించలేకుండా వున్నాము. అంచేత చేమంద 
రవరా నిన్ను .శరణుపొందడానికి వచ్చాము. రామా! రాక్షసులాభారి 
వడకుండా మమ్మృందరినీ రక్రీంచు. సీకంకు మాకు నరో గతి లేను” 
అని 'ార్థించారు 

చానిమాద రాముకు * మహాత్సులారా ! మోరు నన్ను రశ్నీంచ 
మనీ కోరడం ధర్మం కాదు. మోకు నన్ను ఆజ్ఞావించ్చడానికి అర్హులు, 
స్తాంతపనివిాద చేసీ అడవులకు వచ్చాను, అయినా, మోకు రాక్షస 


అరణ్యకాండ 1§ 


బాధ తేకుండా చెయ్యడం నాకు (పభానం, నాతండి ఆజ్జచెప్పున 
వచ్చినా మోశ్లేమంకోసం నేను వచ్చినట్టున్నూ అయింది. కనక, 
చేసి అరణ్యంలో వుండడంవల్ల గొప్ప ఫలమే కలుగుతుంది. మహర్తు, 
లయిన మోరందరూ మాఅన్న దమ్ముల బలపరా[క్రమూలు చూడండి, 
. మోశ(తువు లైన రాకుసుల నందరినీ మేము సంవారించి వేస్తాము” 
అని చెప్పి, సీతతోనూ, లత్ముణునితోనూ వారందరితోనూ కలిసి 
సుతీళ్టైశ్రమానికి వెళ్ళాడు. 


| ౭ 5 
రాముడు సుతీక్షె[(శ్రమం ప్రవేశించడం 
( 


సీతారామలత్షత్హణులు మునులతో కూడా 'చాలాదూరం నడిచారు. 
దారిలో కూలంకోపా లన అనేకనదులు చాటారు. చీవరికి మహో 
మేఘంలాగ యె_త్రయిన పర్వతం చూశారు. అదొక కీకారణ్యంలో 
వ్రు ది. ఆజరణ్యంలో రకరకాల పుష్పవృకూలూ, ఫలవృశ్రూలూ 
యెన్నో వున్నాయి. వాటిమధ్య వుంది సుత్మీక్టమహర్షి ఆశ్రమం, 
ఆశ్రమం అంతటా నారచీర లారుతున్నాయి. ఆ(శ్రమంలో వొక-చోట 
_ మహర్షి కూచునీ వున్నాడు, అతని శరీరం అంతా దుమ్మూ ధూళీ' 
నిండీ వుంది. పెద్ద పెద్ద జడలతో కప్పబడిన్నీ వుంది. | 

రాము డతని యెదటికి వెళ్ళి “ మహర్షీ ! నాపేరు రాముడు... నేను 
నిన్ను చూడ్డానికి వచ్చాను. ' సన్నాశ్రీర్వదించు *” అని వినయంగా 
' అన్నాడు. సులీళ్లుడున్నూ రాముణ్ణి చూసి, కౌగిలించుక్షుని * పీ రాధి 
పీరా! రామా! నీకు స్వాగతం. నువ్వు వచ్చివుండడంవల్ల ఈఆ(శ్రమం 
ఇప్పటికి సనాథం అయింది. నిన్ను చూడ్డంకోసం చేను ఈశరీరంవిడిచి 
చేవలోశానికి వెళ్ళకుండా వుండిపోయాను. నువ్వు చిత్రకూటం చేరు 


16 రామాయణ ౦ 


కున్న ప్పూజే రాజ్య(భమ్టుడవై అడవులకు వచ్చా వని నాకు తెలిసింది. 
దేవతలకు (ప్రభువూ, శత(క్రతువూ అయిన మహేం[దు డిక్కడికి వచ్చి 
నన్ను చూసి వెళ్ళాడు. “గొప్ప తీపస్సు చేసి మహావుణ్యం సంపా 
దించి నువ్వు సకలలోకాలూ జయించా ” వని చెప్పాడు మహేం 
(దుడుం 'జేవర్షి జుష్టై లయిన ఆ నాకలోకా లన్నింటా నువ్వు నీతతోనూ 
లత్ముణునితో నూ స్వేచ్చగా విహూరించు *) అని చెప్పాడు. 

అప్పుడు (బ్రవ్మాయెదట కాశ్యపుడు విన్న వించుకునేటట్టు రాముడు 
మవాతేపశ్ళాలి అయిన సుతీక్టమవార్షిని చూసి “మహర్షీ ! సకల 
లోకాలనూ నేనే నంపాడించుకుంటాను. నువ్వు చెప్పినట్టు ఈఅడవిలో 
చేను నివసిస్తాను. నువ్వు సర్వభూశహితేం కోరే మజనూథావుడవు. 
చాలా సమర్గుడవు. స డైన శరభంగమహోముని నీసంగతి 
నాకు చాలాచాలా చెప్పాడు” అని ని విన్న వించుకోగా ఆమహోముని 
బాలా ఆనందించి “రామా! ఈఆశవుం చాలామంచిది. ఇక్క_డ 
సకలసదడుసాయాలూ వున్నాయి. నువ్విక్క-జే వుండు. వకాలంలోనూ 
కందమాలఫలాలు సీ కిక్కు-డ సమృద్ధిగా దొరుకుతాయి, మహార్దు 
లున్నూ ఇక్కడ చాలామంజే వున్నారు. ఇక వున్న దల్లా యేమి 
టంటే? గుంపులుగుంవులుగా క్రూరమృగాలు వచ్చి యిక్కడ నిర్భ 
యంగా సంచరించి వీడించి వెళ్లి పోతాయి. ఇంతకంశు యిక్కడ స్ట్‌ 

యిబ్బందీ లేదు” అని చెప్పాడు. 

వెంటనే రాముడు భనుసు స్సు ఎక్కు- పెట్టి టంగుటంగున నారి మోగించి 
చాణం తొడిగి “ మవాళ్మా! ఎన్ని మృగాలు రాస్కీ ఈ శరంతో 
చేను వాటీని సంవారించివేస్తాను. అది నీకు కష్టం అనిపిస్తుంది, ఇంత 
కం కష్టం మరేమో లేదు. కనక, చేనిక్క-డ చిరకాలం వుండను ?” 
అని మహర్షి కి చెప్పీ వెళ్ళి రాముడు సంథ్యావందనాదికం ముగీం-దు 
కున్నాడు? 


[ రా, అర, క్‌] అర ణ్య కా ౦ డ 17 


"ఆ రాతి మహార్దులు భుజించే అన్నా దికం స్వయంగా తెచ్చి 
సుతీశ్షుమవారి సీతారావుల క్ష శ్ర్రాలకు వడ్డింఛాడు. 
ర్‌ ము 


లా 
రాముడు మునుల ఆశ్రమాలు చూడడానికి బయలుదేరడం 


రాముడు, నీతతోనూ లక్ష సృణునితోనూ ఆరాత్రంతా సుఖంగా గడిపి 
వేకువజామునే మేలుకున్నాడు. వెంటనే నీతతో కూడా తామర 
పూలతో సువాసిత మైన నీట స్నానంచేశాడు. తరవాత వారు 
అగ్నిహోత్రం చేసుకుని చేవళావూజ కూడా నెర చేర్చుకుని అటు 
నూర్యోదయం అవుతూ నుండగా సుతీక్షమవార్షి ని సందర్శించి నమస్క_ 
రించి * మహాత్మా | పూజ్యుడ వైన నిపూజలందుకుని రాత్రి సుఖంగా 
వున్నాము, ఈశునులు మమ్ము త్వర'పెడుతున్నారు ; కనక, మాకు 
అనుజ్ఞ దయ చెయ్యి. ఈదండకారణ్యంలో వుండిన మునుల ఆ(శ్రమాలు 
చూడా లని మాకు చాలా తొందరగా వుంది. మాతో వుండిన 
యీమును లందరూ ధర గ్రనిరతులు, తపోచాంతులు, మహా తేజళ్ళా 
లులు, ఎండ ముదరకముందే మేము వెళ్ళాలి. మాకందరికీ సెల 
వ్‌య్యి ” అని అతని పాదాలకు వెంక్కాడు. సీతా లక్ష్మ శ్హోకా 
మొక్కిన తరవాత ఆనుతీళ్లమవార్థి రాముణ్ణి కౌగిలించుకుని “ రామా ! 
నీడలాగ నిన్ననుసరిస్తూనున్న నీతతోనూ లత్త శణానితోనూ వెళ్ళి 
దండకారణ్య వాసుల ఆ[శమాలన్నీ చూసిరా. ఇక్కడి అడవి అంతా 
కందమూలాలతో నూ, పూలఇెట్లతోనూ, ఫలవృత్రాలతోనూ నిండి 
వంది ధా శకరశాలమృగాలున్నూ ఇక్కడ యెన్నో వున్నాయి. 
చక్కని పశ్షులు లక్షలూ కోట్లూ వున్నాయి. ఇక్కడి తీటా 
- కాలూ సరస్సులూ కారండవాలతోనూ హాంసలతోనూ నిండివు 


18 రామాయణం 


న్నాయి. ఇకాడి జలధారలూ పర్వతాలూ చాలా రమ్యంగా 
వుంటాయి. నెకళ్లు గంభీర కేంకారాలతో మిమ్ము ఆనందపెడ 
ఆయి. లక్ష్‌ 2ణా నువ్వుకూడా వెళ్లు నాయనా 1 రామా, నువ్వు 
నా ఆశమానికి మళ్ళీ రావాలి సుమా” అని చెప్పాడు. 


రాముడూ లక్షుణుడూ సీతా మునికి మళ్ళీ (ప్రదశ్షీణ నమస్కా- 
రాలు చేశారు, అప్పుడు నీత్ర అము )లపొదులూ, ధనస్సులూ ఖద్లాలూ 
తెచ్చి, రామునకూ లక్ష శణునకూ అందిచ్చింది, వంటనే ఆ అన్న 
దమ్ములు అము లపొదులు గట్టిగా కట్టుకుని ఖడ్లాలూ ధనస్సులకా 
చేతబుచ్చుకుని, సీతతో కూడా బయలు చేరారు. 


క్‌ 
సీత రాముణ్ణి ఆయుధాలతో బయలుదేర వద్ధనడం 


సీత మెల్లిగా 1పొరంభించింది. “ ఈమునిధర్శం చాలా జూగత్తగా 
నడపవలసినది.  కోమవ్యససాలు శగ్గించుకుంశే గాని యిది శక్యం 
కాదు. ఆవ్యసనాలు మూడు వాటితో .- మొదటిది ' అసత్య వాక్యం. 
ఇది చాలా గొప్పది. తక్కినవి దీనికంకే మరీగొప్పవి, అది వగ్యస్ర్రీ 
'గనునమూ, అకారణపిోంసానూ. అయి శే, 'అసత్యం నువ్విదివరకు ఎర 
గవ. 'ఇకముందున్నూ డొనిపొంతపోను. 'ధర్శనాశనం 'చేసే పరతీ 
వాంఛ కూడా నువ్వెరగవు.. నువ్వు ఎప్పుడూ, సత్యసంధుడవు. స్వభా 
ర్యానిరతుడను. విన్ళవాక్‌ ఫ్రపరిపాలకుడవు. రామ్మా నీదగ్గీర సత్యమూ 
“ధర్మమూ అపారంగా వున్నాయి. "జీవి జితేంద్రియులే సాధ్యపడ 
శాయి, నవ్వు జే కేరద్రియుడ వని-నాకు జాగా తెలుసు, ఇక మూడ 
భది పరుల షాణాలు' 'శియ్యడం. అజ్ఞానంపల్ల "పామరులు ఇుస్తారద్చి . 


గొ 


అరణ్య కాండ 19 


అది నీకిప్పుడు తటస్థించింది. వమం'ీ ? దండకారణ్యంలో వున్న 
మునులను రక్షించడానికి రాత్తునులను సంవారిస్తా నని (పతిజ్ఞ పట్టావు, 
ఇందుకోసమే నువ్వు ౫ చాణబాణాస "లు ధరించి తమ్మునితో కూడా 
దండ కారణ్యంః సచరించడానికి బయలు చే కావు. అంచేత, నీసం౫తి 
"తెలిసి నీై్రేయస్సును గురించే ఆలోచిస్తున నాశ: మనస్సంతా చింతా 
వ్యాకులం అయిఫోయింది. కనక, నువ్వు దండకారణ్యంలో నంచ 
రించడం నాకిష్టం లేదు, అందుకు కారణం వెబుతావిను. ధను క్భాణాలు . 
ధరించి తమ్మునితో బయం చేరిన నువ్వు రాక్షసులు కనపడితే 
"బాణం విడవక మానవు. ఏమంశే'! సమీపాన వుండిన కక్తైలు 
అగ్నికి శకేజస్పూ ? బలనుూూ పెంపుచేస్తాయి. అలాగే క్ష(తీయనకున్నూ 
చేతనున్న ధను గ్బాణాలు తేశస్పూ బంమరా వృద్ధిచేస్తాయి. దీని కుదా 
హరణం చెబుకా విను. పూర్వం, రకరకాల మృగాలూ పక్షులూ నిండి 
వుండిన వొక మహారణ్యంలో సత్యభావీ శచీ అయిన ముని వొక 
డుండేవాడు. అతని తపస్సు ఏఫ్నుం చెయ్యాల తలచి దేవేంద్రుడు 
బంటురూపం ధరించి తీళ్ల మైన ఖడ్గం పట్టుకుని అక్కడికి వచ్చి 
“ వముహాతా ఇ చేను మళ్ళీ వస్తాను. అంతవరకూ నుప్విఖడ్లం చాచిపెట్టు ౫ 
అని ప్రార్థించి ఆఖడ్లం మునికిచ్చి వెళ్ళిపోయాకు, ఆముని ఎలాగయినా 
ఆఖడ్లం భద్రంగా వుంచి మళ్ళీ ఆమనిషిి ఇచ్చెయ్య్యా లన్న వుద్దే 
కంతో అడవిలో తిరిగేటప్పుడు కూజా అడి చేతప ఏట్టుకు నే వుండేవాడు. 
ఆముని అడవిలో కందమూలాలకోసమూ, ల RR పూల 
కోపమూ, తిరిగాటప ప్పుడుకూడా ఆక త్తి విడిచిపెప్టేవాడు కాడు. ఇలో 
కొన్నాళ్ళు గడివాటప ప్పటిక్షి అతను తప స్పుమరీచిపోయి పరకృ త్యాలు 
చెయ్యాలన్న స్థితికి వచ్చేశాడు. ఇలాగ స్వధర్శంవిడిచి ఖడ్గం దగ్గిర 
వుండడంవల్ల మదించి ఘోరకృ త్యాలుచేసి చివరికి నరకానికి పోయాడు, 
| అయుద్రసంపర్కం వల్లనే యిని యిలా జరిగింది, అన్ని తాన్మాశ్ల 


9) రామాయణం 


యించిన వస్తువు నెలా భస సం చేస్తుందో తన్ను చేపట్టిన వాళ్ల ఆయుధం 
కూడా అలాగే నాశనం చేస్తుంది. అయి శే, ఆయుధాల సంగతి 
నికు తెలియంది కాదు సుమా, నీయెడల వుండిన గౌరవంవల్లా 
న్నేవాంవల్లా నీకిది జ్ఞాపకం చేశాను ; గాని నీకు బోధించలేదు సుమా. 
నువ్వు ధనుర్భాణాలు ధరించివున్నా వు కనక, దండకారణ్యంలో వుండిన 
రాక్షసులను అపరాధం అేంబే నువ్వు చంపకూడదుసుమా ! ఏరులైన 
కుక్రియులకు అడవులలో అర్హులయి వుండేవారిని రక్షించడానికి ధను 
ర్చాణాలు వాడడం మాత్రం అధర ైంకాదు. ఆయుధం యెక్కడ ? 
అరణ్యం యెక్కడ? మాత్రం యెక్కడ ? తపస్సెక్కడ ? ' ఇవస్నీ 
అన్యోన్య విరుద్ధాలు. కనక్క్‌ మనం అరణ్యాలకు తగిన మునివృ తే 
అవలంబింతాము, శస్త్ర ధారణంవల్ల తప్పకుండా బుద్ది కలుషం అయి 
పోతుంది. అయోధ్యకు వెళ్ళాక మాత్రం మనం త(త్రియధ ర్నానుసా 
ఠంగా ఖడ్గాలు వాడవచ్చు. క్ష ఎన్న టికీ నాకు రాజ్యం అక్ష కానే * దని 
శాశ్వతంగా నువ్వు మునివృత్తి అవలంబిస్తావా, ఇబ్బంచే లేదు, 
నాఅత్తమామ లై న కెకకూ దథరథమహారాజుకూ చాలా ఆనందం 
కలుగుతుంది. 1ధర్మంవల్ల నే ధనథాన్యాలు సమకూడుతాయి. _ ధర్మం 
వల్లనే సుఖం కలుగుతుంది. ధర ్రంవల్ల నే సమస్తమూ లభిస్తుంది. 
ఏమం టే! ఈజగ_త్తంతా ధర్మసారమే. ఎన్నెన్నో (వ్రకాలుశ్షేసీ నియ 
మాలు అవలంబించీ శరీరం కృళింపచేసుకుని నిపుణులు ధర్మం సంపా 
డించుకుంటారు. అంతేగాని సుఖంవల్ల 'యెంతమాషత్రనూ సుఖం కల 
గదు. శుచినై నిత్యమూ ధర్మం అనుష్టించు. (తిలోశాలలోనూ నీకు 
కెలవంది ఏమో లేదు. ఇదంతా స్రీలకు సహజమైన 'చాపలంవల్ల 
నేను నీకు చెప్పాను; గాని. నీకు ధర్మాధర్మా లుప బేళించడాని 
శివరు సమర్థులూ ! సీతమ్మునిత' ఆలోచించి నీకెలా తోస్తే అలా 


చెయ్యి, 


: ౧d 
మునులకు మాటయిచ్చిన సంగతి రాముడు సీతకు చెప్పడం 


సీత్రక్రి తనయెడల మెలాంటి భర్త ఎ్రభో_కి వుందో అది రామునకు బాగా 
తెలుసు. అంచేత ధర్మాత్సు డై నరాముడు మెల్లిగా ఆమె కిలాచెప్పాడు. 

క జానకీ | నువ్వు నామోడ వుండిన న్నే హానికీ సీ కులమ ర్యాదకీ 
తగినట్టు చెప్పావు, నువ్వు హిత మే చెప్పావుగాని మేమో చెప్పలేదు. 
అయి లే, ఎవరూ అర్హులు కాకుండా వుండడాని కే త[త్రియులు ఆయు 
ధాలు ధరిస్తా రని నువ్వే చెప్పావు. ' దండకారణ్య వానులై న మునులు 
అర్హులు, స్వయంగావచ్చి వారు నన్ను శరణు పొందారు. ఈమునులు 
కందమూలఫలాలు మాత్రమే భక్షీస్తూ అరణ్యంలో ధర నిరతులయి 
వుండినారు. కాని (క్రూరకరు శ్రలైన రాశ్షసులు అకారణంగా వీరిని 
భయసెడుతున్నారు. చాధిస్తున్నారు. ఎప్పటికప్పుడే మాంసభుక్కు 
లైన దుష్టరాక్షసులు వీరిని చంపి తినేస్తున్నారు. అలాంటి దండకా 
రణ్యవాసు లందరూ వచ్చి ' మమ్మల్ని రన్సించు' అని నన్ను 
కోరారు, అప్పుడు చేను వారి పాద సేవచేసి * మహాత్సులారా ! నా 
మోద అనుగ్రహం వుంచండి, నేను మిము శ సేవించడానికి రాగా నన్ను 
మోారిలా (ప్రార్థిస్తున్నారు. మరి నన్నేమి చెయ్య మంటా?” రని 
నేను. వారి నడిగాను, అందుకు వారు అందరూ క లిసి “* కామరూపు 
లైన రాశ్షసులు మమ్ము నేకవిధాల బాధిస్తున్నా రు. సర్వకాలాల్లోనూ 
హోమాలు చ్రేసుకునేటప్పుడూ వచ్చి ససమాంసభత్షుకు లై న ఆరాశ్ష 
సులు మమ్మునేక విధాల బాధిన్తున్నారు. మేకు నువ్వుతప్ప మరి గతి 
లెదు. మాతీపః(ప్రభొవంవ ని మేము వాళ్ళను నాశనం చేసెయ్యగలం ; 
కానీ తపస్సు వ్యయం చేసుకోవడం మాకిష్టం లేదు, ఎన్నో విఘ్నాలు 
దాటుకుంటూ ఎంతో కస్టపడి ఎంతోకాలంగా మేము ఈ తపోధనం 


ల్‌ రౌమాయణం౦ 


సంపాదించుకున్నాం. అంచేత రాక్షసులు మమ్మల్ని చం వేస్తున్నా 
తినేస్తున్నా తపస్సు పాడుచేనుకుని వాళ్ళని శవించలేకుండా వున్నాము, 
నువ్వే నూకు నాథుడవు. కనక, నీకమ్ముని: త్రో aoe నును? మమ్ముల్ని 
రక్షించు *” అని నన్ను కోరారు. చానిమోదో చేను “ఎన్ని కస్టాలు 
వచ్చినా నే మిమ ల్ని రశ్షీ స్తా” నని వారికి మూంట యిచ్చాను. బతికి 
వున్న ంతకాలమూ నేనీ మాట తీప్పలేను. ఎల్లప్పుడూ నాకు సత్యమే 
యిష్ట మని నీకు తెలవచే తెలును, నేను నా్మావాణా లయినా విడిచి 
పెడతాను, లవ్‌ తొ జ్ఞ్లయినా విడిచిపెడతాను. చివరికి నిన్నయినో 
విడిచిపడ తాను; కాని అన్నమాట - అందులోనూ (బావా ఇల 
కిచ్చిన మాట తవ్వను. వారు సన్ను కోరకపోయినా ' నేను వారిని 
రక్షీంచనలసినవాశ్లే, వారు కోరినప్పుడు - వారికి నేను మాట కూడా 
యిచ్చినప్పుడు ఇక చెవ్పే చేముందీ ? నువ్వు నామోది స్నే వాంవల్లా 
సాభోర్తంవల్లా BD చెప్పాను. ఇందుకు నేను చాలా నంతో 
షీంచాను. ఎవ రయినా యేమి చెప్పినా ప్రియులకు చెబుతారు ; గాని 
అప్రియులకు చెప్పురుకదా? నువ్వు చెప్పిన మాటలు ససాంశానిక 
'నీకులానికీ కూడా బాగా తగినున్నా యి, ధర్మచాంణే వై న నువ్వు నాకు 
(షాణాళకంటే యక్కునదానవు, ” 

ల (వ్రీయురాలై న సీత కిలా చెప్పే రాముకు ధనుర్భాణాలు ధరించి 
ఇశత్సుణుక్లై వెంట జెట్టుకుని రమ్యా లైన తేపోవనాలకు బయలు చేరాడు. 


౧౧ 
రాముడు సంచాప్పరసం చేరడం 


. చామ్ముషు ముందూ, మధ్య నీతా, ధనుర్భాణాలు. ధరించి తరవాత 
అయ్థైణునుం ఇభుకు చేశారు. చారిలో వారు నదుల యినుకతిన్నె ల 


అరణ్యకాండ 28 


మోద ్రీడించే సారసపశ్షులూ చక్రవాకపశులూ యెన్నో చూశారు, 
తామరపూలతోనూ, నీటివిట్ల్టలతోనూ నిండివుండిన యొన్నో సరస్సు 
లున్నూ చూశారు. రకరకాల పర్వతసానువులు చూశారు. ఎన్నో 
చూశారు. ఎన్నో అరణ్యాలు చూశారు. ఎన్నో జింకలు గుంపులు 
గుంపులుగా సంచరిస్తున్నాయి. మదించిన మెనుబోతు లెన్నో తిరు 
గుతున్నా యి, మహిపాలూ ఆడివిపందులూ వందలూ వేలూ కన 
పడ్డాయి. ఎంతెంతలేసి చెట్లనయివా అవలీలగా విరిచివెయ్యగల మేను 
గులున్నూ యెన్నో కనపడ్డాయి. ఇవన్నీ చూస్తూ వింతపడుతూ 
' ఆశ్చర్యపడుతూూ,. సరసు. 'సూర్యాస్త సమయం కాబోయే టప్పటికి 
ఎంతో దూరం నడిచి చివరి కొక తటాకం చేరారు, 

అది నాలుగు యోజనాల పరిమాణం కలది. ఎంతో లోతెనది. 
అది తామరఫూలతోనూ కలవపూలతోనూ నిండివ్రోంది. పాంసలూ 
చక్రవాకాలూ అందెన్నో వివారిన్తున్నాయి. ఎన్నో యమునా 
ఆకేటాకంలో యీూళతాలాడునున్నాయి. 

ప్రసన్న గంభీరమైన ఆ తటాకజలంలోనుంచి వారికి చక్కని 
సంగీతం వినవచ్చింది. యువతులు పాడుతున్నారు ఏణలు ధ్వనిస్తు 
న్నాయి. మద్దెలలు మోగుతున్నాయి. గ జైలచప్పుడున్న్నూ విన 
చప్రోంది. కాని చ్రీలుగాని పురువులుగాని ఒక్కరైనా కనపడ్డం లేదు, 
_ అందుకునారు మరీ వింతపడ్డారు.. అప్పుడు రాముడు దగ్గిరగావున్న 
ధర్శుభృత్తు అనే మవార్షిని ప క్‌ మవోత్న్మా ! వమిజటిది ! వకూ 
"కేమో బోధపడ్డం మ. న్తదె చెప్పరాని రహస్యం కాకనో చే వమటో 
వివరించి మాకాగండం కలిగించు ” అని ప్రార్థించాడు, 

అందు కా మహర్షి “రామా! ఇది -పంచాప్ఫరసం అనే 
తటాకం. మాండశర్షి అనే మవార్షి తన తపోబలంతో ఇది నిర్మించాడు. . 
_ అతను సీటిలోనిలిచి వాయువే భశ్నీస్తూ పదివేల సంవత్సరాలు 


94 రామాయణం 


తీవంగా తపన్సుచేశాడు. అదిచూసి భయపడిపోయి. అగ్ని పురోగ 
ములై చేవత లాకచోట చేరి “మనలో వొకని పదవి ఆక్రమించడాని 
కీనువర్షి యింతేతీ(వ్రంగా తపస్సు చేస్తున్నాడు ” అని కూడబలుక్కుని 
ఇవాలాకంగారుపడీ ఆమాండకర్షి క్రి తపోవిఘ్ను ౦ చెయ్యడాని కయిదు 
గురు అప్పురసలను నియమించారు, ' 

ఆ అయిదుగురూ మెరువుతీగల్లా వుంటారు." అప్పరన లందరిలోనూ 
వాళ్ళే మహోచక' నివాళ్ళు. పరమెళ్వరసాక్షూ త్కార ౦ పొందిన ఆవాహో 
త్నుణ్ణి కూడా వాళ్ళు మోవోవిష్లుజి చేసేశారు. మరిన్నీ ఆమహార్షి కి 
భార్యలు కూడా అయినారు. వాళ్ళకోసం ఈతటాకంలో అంతగ్ల ల 
వోలు నిర్జితా లయినాయి. ' తన తపోమహిమవల్ల పడంచువాడై 
అమహార్షి ఆ గృహాలలో వాళ్ళతో (క్రీడిస్తూ కాలం గడుపుతున్నా డు. 
అతణ్ణి సంతోమసపెట్టడానికి వాళ్ళు అలా ఆడుతూ పాడుతూ. వుంటారు. 
అగీతధ్యని అది ” అని వివరంగా చెప్పాడు. 

. అదివిని రాముడూ సీతా ల మరీ వింత పడి, అక్క 
తెంచి బయలు చేరారు. ఎదట (బహ శ్ర కేజస్సుతో నిండివున్న మున్యా 
శ్రమా లున్నాయి. వాటిలో ఎక్కడ చూసినా నారచీర లారు 
తున్నాయి, అక్కడి మును లందరూ 'నేవిస్తూ వుండగా నీతా రామ 
లక్ష షణులు ఆ మున్యా(శ్రమాలు (ప్రవేశించారు. ప్రతీ ఆశ్రమంలోనూ 
నారు ఒకమాటు కొంతశాలమూ వరోవూటు మరోకొంతకాలమూ 
ఉంటూ వచ్చారు. ః . 

'మొత్తానిక్సి వార్ము ఒక ఆశ్రమంలో వదమూడు మాసాలున్నా రు. 
మరో ఆశ్రమంలో వొక సంవత్సరం నివసించారు, మరో ఆశ్రమంలో 
నాలుగమాసా . లున్నారు. ఇంకో ఈక్రమంలో అయిదు "మూసా 
లున్నారు. మరో ఆశ్రమంలో ఆరువమూసా లున్నారు. మరో ఆశ్ర 
వంలో ' వడుమా సాలున్నా రు. ఇంకో ఆశ్రమంలో చెలమోద వారం 


[రా.అర, ఉ] అర ణ్ట కా ౦ డ 25 


దినా లున్నారు, ఇంకో ఆశ్రమంలో వవాడువారా లున్నారు, మరో 
ఆశ్రమంలో మూడుమాసా లున్నారు. చివరి ఆశ్రమంలో ఎనిమిది 
మాసా లున్నారు, ఇలాగ వారు ఆమున్యా(శ్రమాలలో సుఖంగా పది 
సంవత్పరాలు గడిపారు. 

ఇలాగ యీ ఆశ్రమో లన్నీ చూసి ధర (క్షి డొన రాముడు 
సీతతో గూడా మళ్ళీ నుతీళ్ఞూశ్రమానికి వచ్చాడు. మరిన్నీ అక్కడి 
మునులున్నూ అనేకవిధాల ఆదరిస్తూ వుండగా అక్కడకూడా కొంత 
కాలం నివసించాడు. ఒకనాడు సుతీశ్లుని చెంతకు మెల్లిగా చేరి 
రాముడు “ మవాక్ళా! ఈఅరణ్యంలోనే మునిస త్రము డైన అగ 
స్పవుహర్థి నివసించివున్నా డని చాలామంది చెప్పగా" విన్నాను; 
గానియిది. అంతులేని అరణ్యంకావడంవల్ల అతని ఆశ్రమం జాడే, 
మాకు కనపడలేదు. దయవుంచి అదెక్క_డ వున్నదో యెలా వెళ్ళాలో 
చెబితే మేము ముగ్గురమూ వెళ్ళి అకణ్ణి కూడా నేవించుకుందా మని 
న్రంది,. అకతనికిన్న్‌ ఛుభూపష చెయ్యా లని నాకీకోరిక చాలాకాలంగా 
నంది” అని సవినయంగా అడిగాడు. అందుకా సులీళ్లుడు “రామా 
లక్ష్షుణునకూ నీతకూ సీకూ నేనున్నూ యిది చెప్పా లనే అనుకుంటు 
న్నాను _ సరిగా ఈతక్షణంలోనే నువ్వు, నన్నిది అడిగావు. ఇక్కడికి 
దశ్నీణంా నాలుగు యోజనాలు వెడితే అక్కడ అగస్త యాల 
ఆశ్రమం వుంది. వెళ్ళగా వెళ్ళగా సీకు రావిచెట్ల గుంపు కనపడుతుంది. 
దానివుధ్య విశాలమైన బయలుంది. ఆబయట న్రంది ఆఆశ్రమం, 
ఆక్కుడ పుష్పవృతూలూ ఫలవృతూలూ చాలా ముమ్మరంగా 
వున్నాయి.. అక్కడి చెరువులు తొమరపూలతోనూూ, కలవపూలతోనూ 
హంసలతో నూ చక్రవాకాలతో నూ నిండి బాలా రమ్యుంగావుంటాయి, 
అక్కడ. వొళరాత్రి. వుండి చీకటితోనే బయలుదేరి 'అడవినానుకునే 
వెడితే. అక్కడి కొక అమడదూరాన అగస్వ్యా(శ్రమం వుంది. అక్కడ రక 


26 రామాయణం 


రకాల చెట్టు గుంప్రలుగుంపులు7ా వున్నాయి. అక్కడ నీతకూ నీకూ 
చాలా ఉల్లాసం కలుగుతుంది. అగస్త్యుణ్ణి చూడా లని వుంకే నువ్వ్‌ 
మూడే బయలు ంజేకు ? అని చెప్పాను, 

రాముడు నీకతోనూ లక్ష్మణునితోనూ సుతీక్షునకు పాదాభివంద 
నం చేసి వెంటనే అగస్త్యా.శమానికి జయలు దేనా డు, దారిలో యెన్నో 
పర్యతాలు కనబడ్డాయి. ఎన్నో కశాల చెబ్లు నేత్రపర్వం చేశాయి. 
అప్పుకు రాముడు లక్మణుజ్ణి చూసి * తమ్ముడూ ! | ఇడే అగ స్పక(థాత 
ఆశ్రగుంలా కనపడుతోంది. సుతీక్షుడు చెప్పిన పువ్పవృశూలూ ఫల 
వృతూలూ అవిగో విరగబూనీ విరగ కానీ వున్నాయి, రావి చెట్లమాద 
నుంచి కషాయగంధమున్న్నూ ముమ్ముకంగా వస్తోంది. వంటక క్పైలూ 
గుట్టలు గుట్టలుగా వున్నాయి. కోనిన' దర్శబీళ్ళు కూడా అవిగో, 
ఆ వెట్లగుంపులోనుంచి నల్లని మహామేసుం లాగ పొగవస్తోంది. చెట్ల 
గుంపులలో అక్కడక్కడ వున్న శేవ్రల్లో స్నానంచేసి (బాహ్మణులు 
స్వయంగా కోసి తెచ్చి పువ్పబలులు సమర్పిస్తున్నారు. సుతీక్ష 
మహర్షి చెప్పిన. అగస్స్య(భొతే ఆశ్రమం తప్పకుండా యిదే అయి 
వుంటుంది. మహాతపస్సు జేసీ మృత్యువును జయించి అగ స్త్యమవార్షి 
యీావవ్సి ణదిక్కు. మునులు ని నించడానికీ తగ్గట్టు చేశాడు. ఒకప్పుడు 
ఇక్కడ వాతాపి ఇల్వలుడు అని యిద్దరు "ఘోర శాత్ససు లుండేవారు, 
(బౌన్మాణులను చంపి తినడమే వాళ్ళ చి. ఇజ్బలుడు _బౌహ శొరూపం 
ధరించి “ అయ్యా, మాయింట శాద్ధభోజ ప చేసీ వెళ్ళండి *” అని 
ముందు (బావ్మాణులను పిలిచేవాడు. తరవాశ మేకరూపం ధరింపజేసి 
వాతొకిని సంహరించి "ఆవూాంసం వరకి కనులకు వడ్డించేవాడు. 
ఇచేమో యెరగ్గని న శ్‌ ఆపడాన్థాలు కనుష్రనరడో 
తినేవారు. అప్పుకు ఇల్వలు"స “నా తోవీ ! బయటికి రావోయరా ” 
అని గట్టిగా పిలిపేవాడుం 'కంటచే వాతాపి మేకలాగ' అరుస్తూ 


అరణ్యకాండ 27 


బ్రాహ్మల కడుపులు బన్దలుచేనుకు!: బయటికి వచ్చేవాడు. నరమాంస 
భుక్కులై న ఆరాక్షసులు కామరూషరలై యిలాగ వేలకొద్ది (గావ 3 
ణులను నాశవం చేశాప, ఇది చూడవేక జేవతలంకరూ “యిది 
నివాకించు”' అని అగ స్య్వమహర్షిని (కాం చానిమాద బుద్ధి 
పూర్వకంగా అక్కడికీ వెళ్ళి అస్తు కడు రాక్షుసు: యింట భోజనం 
చేశాడు, ఇల్యలుకు అంతా అయినాక “సుసంపన్న ఎ” అని అళస్త్య 
నకు వాస్తోడకం యిచ్చి “శాశాకీ! రావోయి నాయనా” అని 
యథా(పకారం నిలిచాడు, అప్పుకు అగస్సు న్ట్రను మేకరూపం తాబ్సిన 
నీసోదరుకు నాక డుపున జీర్ణ ౦ అ ఎుువోయి యనులో కానికి వేంచేళొడు, 
* బంక మళ్ళీ రావడం యెక్క డసీ?” అంటూ వికటంగా నవ్యా కం, 


తమ్ముడు చచ్చిపోయా డ నేటప్పటికి ఇలలుడు ముడిపడి కొడదా 
మి అగస్త్యువిమోా * కురికాకు 3; కాని ఆమహోము అంతకి ముం టే 
తన న్నేతాగ్ని జ్వాలల వో వాళ్లి కస శ్రదేనేకాడు.. అగస్తు పను “టాక 
వనతోభిత వుయుస్రుండిష మరా్టతంలా నే (నానా ఇను ను ర్న్నలచ 
డానికి ఈమహాో కార్యం చేశాడు. ఇచే అశని (భాత ఆశ్రమం” అని 
చెప్పాడు. 


అప్పటికి సూరా స్తరుయు' అయి అప్పుడు రాముకు తన 
వారితో /సాడొ సంఛ్యావంననాదికం ముగించుకుని మెల్లిగా ఆశ్రమం 
లోకి వెళ్ళి యథాపిధిగా మునిని పూజించాడు, ముపకూడా 'రాఘవు 
లను చాలా ఆకరించాము, మర్నాడు తెల్ప్లవోరగానే రాముకు 
షే మహాత్మా ! నిదయవబ్స సీఆశమఎవో 'రా(తినూకు సుఖంగా గడి 
చింది. ఇక సీళ్మగజుడైన అ౫ _స్యృమహాక్ష ని చూడ బోతున్నా ము 
మాకు సెలవు డయ చెయ్యి ” అని కోరాడు “మంచిది నాయనా” 
అని ముని వారికి చార్‌ తెన్నులు వివరంగా చెప్పాడు, 


28 శావమవూయణ ౦ 
రాముడు అగస్యాశ మం చేరడం 


మళ్ళీ ముగ్గురూ బయలుదేరారు. ఆప్రశాంత (ప్రాతఃకాలాన ఆవనం 
యెంతో శోభగా వుంది. పనసచెట్టూ, తాలవృష్రాలూ, నేమి 
వృథ్రూలూ, వాగడచెట్లుూ చం[డచెట్లుూ, గానుగుచెట్లూ, కప్ప 
చెట్లూ, మాేళ్ళూ, తుమికిచెట్టూ ఏపుగా పెరిగి పూనీ కానీ చక్కగా 
వున్నాయి. పూలతో నిండిన లతలు అల్లిబిల్లి గాపాకి వాటికి మరీ 
అందం తెచ్చాయి, మధ్యమధ్య కొన్ని చెట్లను వనుగులు కుమ్మి 
పడగొట్టాయి. ఒక్కొక్కచోట కొన్నికొన్ని చెట్లమోద కోతులు 
గుంపులుగుంపులుగా వున్నాయి. వబెట్టుచూసినా రకరకాల వట్టలతో 
సౌగనుగా వుంది. 


రదంతా చూసి రాముడు * తమ్ముడూ, ఇక్కడి లతావృత్రూ 
లన్నీ స్నిగ్దషతాలతో మెరుస్తున్నాయి. ఇక్కడీ మృగాలూ 
పక్షులూ విరోధభావం లేక మచ్చికగా వున్నాయి. దీన్నిబట్టి అగ 
స్వ్యాశ్రమం యిక్కడికి చాలా దగ్గిరగా వున్నట్టు కనబడుతోంది. 
ఆమహారక్షి అగమును _ అనగా వింధ్యపర్వ తాన్ని క ఫంప టయ నల్ల 
అగన్స్యుడని చిరుదుపొంచాడు. ఇక్కడికి వచ్చాటప్పటికి మన (శ్రమ 
అంతా పోయింది. అదిగో పొగ కనపడుతోంది. అవిగో నార 
చీరలు చెట్లని "వేలాడుతున్నాయి. అగ స స్క్య్రమహార్షి అంశు రాతుసులు 
గడగడ లాడిపోతారు. వాళ్ళు యిక్కడికి  రాలేకపోవడమే కాదు, 
ఈ దిక్కు కే చూడలేరు. అగన్తుల్లా డిక్కడ నివసించినది మొదలు 
ఈ[పాంతాలలో వున్న రాక్షసులందరూ మునులమిోద విరోధం విడిచి 
. 'పెష్టేశార. ఈదక్షిణదిక్కునకు ఈమవార్షి వల్ల అగ _స్త్యదిక్కుఅనిన్నీ 
వేరు వచ్చింది. వింధ్యపర్వతం వొకప్పూడు సూర్యునకు డారి లేకుండా 
పెరిగిపోయింది. అప్పుడు ఈమవార్షి డాని కాద్ధత్యం అడిచివేశాదు, 


అరణ్య కా౦-డ 29 


ఆలాంటి మహానుభావుని ఆశ్రమం యిది. ఇతను సక్చురువుడు. 
సకలలో కారాధ్యుడు. సత్పురుషుల (క్రేయస్సు కోరుతూ వుంటాడు, 
ఇతల్ణ్‌ ఆశ్రయించడం మనకి (శ్రేయస్క_గం. ఈమహార్టి ని సేవించుకుంటూా 
మిగోలివున్న వనవాసకాలం అంతా మనం యిక్కడే గడుపుదాం. 
సిద్దులూ, గంధక్యులూ జేవతలూ, పరమర్దులూ నియతాహోరుడై న 
అగస్త్యుత్లెష్తుడ్లూ  నేవించుకుంటూ వుంటారు, అసత్యవాదులూ, 
క్రూరులూూ శళశులూ, వంచకుల్యూ ఘాతుకులూ యిక్కడ బతేక లేరు, 
ఈముని అలాంటివాడు.  యక్షులూ, నాగులూ, దేవతలూ ధర్మం 
ఆరాధిస్తూ నియతాహోరులై యిక్కడ నివసిస్తూవుంటారు. ఇక్కడ . 
మవార్డు లెందరో తపస్సిద్ధి పొంది, జీర్ణ దేహాలు విడిచి, కొత్త శరీరాలు 
కాల్చి సూర్యమండలం -లాగ మెరిసిపోయే విమానాలెక్కి స్వన్గానికి 
వెళ్ళిపోయారు. బేవత లిక్కడ పూజలు పొంది మనుష్యులకు యత 
త్యమూ, అమరత్యమూ, రాజ్యాధిపత్యముూ యిస్తారు. 

తమ్ముడూ మనం అలాంటి మున్యాశ్రమానికి వచ్చాము, నువ్వు 
ఆశ్రమం (ప్రవేశించి నీతా చేనూ వచ్చివుండిన సంగతి నివేదించి రా” 
అని చెప్పాడు. 


O౧౨ 
అగస్త్యుడు రామునకు దివ్యాయు ధాలు ఇవ్వడం 


వెంటనే లక్ష్ముణుడు ఆశ్రమంలోకి వెళ్ళి, వొకచోట వొక శిష్యుడు 
కనబడగా * దకరథు డని వొకనువోరాజు. అతని సెద్దకొడుకూ బల 
పరా(క్రమశాలీ అయిన రాముడు ఛార్య అయిన వీతకూడా అగస్త్య 
మవార్షి ని సందర్శించడానికి వచ్చివున్నాడు. నే నారాముని తమ్ముణ్ణి, 

నలప లక్ష్మణుడు, మాసంగతి సికేముయినా తేలునునా? మూ 
తండ్రి ఆజ్ఞ వల్ల మేము ఘోరాణ్యాలలో నివసించడానికి వచ్చాము. 


ల్‌0 ఛామాయణర 


మేము ముగ్గురమూ మహర్షి ని సేవించుకోడానికి వచ్చాము, ఈసంగళీ 
వారికి విన్నవించు ” అని కోరాడు, 

అప్పటికి మవార్షి అగ్ని హాే(త్రగృవాంలో వున్నాడు. శిషమ్యు డక్కాడికి 
వెళ్ళి మహర్షి యదట కృ తాంజలి అలు నుంచుని లతక్ర్షుణుతు చెప్పింది 
చెప్పినట్టు నివేదించాడు. అది విని మవార్షి “ అదృష్టంవల్హ రాముడు 
చిరకాలానికి నన్ను చూడ్డానికి వచ్చాడు. నెనుకూఢా అత నెప్పుడు 
వస్తాడా. అని యెదురుభూస్తూ నే వున్నాను. వారిని యథోచిశంగా 
ఆదరించి వెంటనే లోపలికి తీసుకురా. _ ముందే యెందుకు తీసుకురా 
చేక పోయావూ ?” అని బదులు చెప్పాడు, 
"శిష్యుడు గుర్వాజ్ఞచొప్పున వారిని ఆశ్రమంలో (ప్రవేశపెట్టాడు, 
అంతట రాముడు నీతణోనూ లక్ష్మణునితో నూ (పశాంతంగా వున్న 
లేళ్ళను చూస్తూ లోపలికి వచ్చాడు. వస్తూ వస్తూ రాముకు అగస్త్యుడు 
తన ఆశ్రమంలో (ప్రతిష్టించుకున్న (బహ శనై నమూ అగ్ని స్థానమూ, 
విష్ణుస్టానమూ _ ఇంద్రస్థానమూ . వివస్వమ్ఞానమరా సోమస్థానమూ, 
భగుని స్థానమూ కర బేరస్టా నమూ థాతృస్థానమూ విధాతృస్థానమూ, 
వాయుస్థానమరా నాగస్థానమూ, అసంతస్థానమూ, గాయ తీస్థానమూూ 
వనువ్రల స్థానమూ యమస్థానమూూ వరుణస్థానమూ, కుమారస్థానమూ 
ధర్జుస్థానమూ వరాసుకుంటూ వచ్చాడు. 

అంతలో శివ్యులు పరివేష్టించీ వుండగా అగస్త బ్రమహర్ష అక్కడికి 
వచ్చాడు. అతణ్ణి చూసి రాముడు సట తమ్ముడూ | అదిగో భగవంతు 
డగు అగ_స్వమహర్షి యికే వస్తున్నాడు. అతను తపన్సే అలా రూపం 
ధరించిన మహాత్ముడు * అని లక్ష్మణునితో చెబుతూ పరమాదరంతో 
మహర్షి పాదాలు పట్టుకున్నాడు, తరవాత సీతా లక్ష గ్రణుతూ కూడా 
ఆలాగ మహర్షి పాదాభివందనం చేశాక ముగ్గురూ చేతులు కట్టుకుని 
నుంచున్నారు అగిస్తు స్రదున్నూ అ శే క్రపాద్య్వా' లిచ్చి ఆసనాలు 


అరణ్యకాండ 81 


చూపించి కుశలం కడిగి వెళ్ళి అగ్ని హోత్రం చేనుకువచ్చి మళ్ళీ వారిని 
పూజించి వాన(పస్థద్దరా శఛనుసారం భోజనమున్నూ పెట్టి విదప అందరూ 
కూచున్న తరవాత చేతులు దోయిలించుకుని వున్న రామునితో 
“రామా! ముందు వై వ్య బేరం పూర్తిచేసుకుని అస్ఫుడు అతిథిని 
సత్క కించాలి. ఇది సనాతనధర శ్ర ఇలాకాక ముని అయినవాడు 
మరోవిధంగా చే స్తే అసత్యసాక్ష్యుం చెప్పివవాడు లాగ పరలో కొన 
తన మాంసం తానే తింటాడు ఇలాంటి స్టీతిలో (ప్రభుడవూ, ధర్మా 
తు ఇడవూ మహారథుడవ్రూ పూజ్యుడవూ, మాన్వుడవూ అయిన నువ్వు 
(పిమారిథినై వచ్చినప్తూ డిక చెప్పవలసిన "బేమివుందీ 1)” అని ఇెప్పి 
ఫలాలతోనూ మూలాలకోనూ పుప్పాలతోనూ రాముణ్ణి బహుథా 
వూజించి “ రామా! ఇలా చూడూ. హేమరత్న విభాపిత మైన యీ 
గాప్ప భనున్సు విశ(క ర నిరి శంచినదిః బది చైప్లవ ధనుస్సు. ఇది సూర్య 
సన్ని భ మైనది. అ౯లో ఇది పరశురామునిది. ఇది వరుణన కివ్వ బడ్డది, 
మహేంద్రుడు నాక చ్య్భాడుం ఈ అమ్ములవాదులు అక్షుయాాలు. పిటి 
నిండా వుండిన యోాబాణాలు అగ్ని జ్యాలల్లా మెరిసిపోతున్నాయి 
చూడూ. బంగారునగిపీ,చెక్కిన వెండివరణోవున్న యయోఖడ్గం చూడూ, 
ఈశాణంణోన్మూ యిీఖడ్గంతోనూ పూరం (శీమజబోవిషువు అచేక 
రాతసులను సంహరించాడు. ఇది నువ్వు త ట్ల నువ్వు 
వ్యడాయుధం భరించిన మహేందుని అంతటి వాడవు కాగలవు” అని 
చెప్పీ అతి ప్రీతితో రామున కిచ్చాడు, 


గాం 
ఆగస్సుడు రాముణ్ణి పంచవటిలో నివసించమని చెప్పడం 


రామునకు ఆయుధా లివ్వడ మే కాకుండా అగ స్త గ్రమహౌర్టి “ రానా 
చేను సంతోవీంచాను. ' నీకు భ(దం కావాలి. లక్ష్మణా! నేను 


52 రామాయణం 


మెచ్చాను, మిరు నీతతో కూడా నాకు వంద నాలర్సించడానికి వచ్చారు, 
ఇది చాలా మంచిది. అయితే, మూన్తాయాసంతో మిరు వాడి 
పోయివున్నా రు. జనకమహారాజు కూతురు ఈనీశ మరీ అలసిపో 
యివుంది. ఈమె మిక్కిలీ సుకుమారి. ఎన్నడూ దుఃఖా లెరగనిది. 
శేవలమూ నీ అన్న యెడల గల భ కిన్నేహోలవల్ల అనేక కష్టాలకు 
శావలమైన ఈఅడనులకు మోాతోకూడా వచ్చిండి. మోవెంట అడ 
వులకు రావడలలో ఈము వాలా దుష్కుర కార్యం చేసింది.; కనక 
న తన యిష్టంవచ్చినట్టుండనియ్యి*, రామా, శ్రీలు భార్తమంచి 
సితిలో వుంచే అతణ్ణి ఆ(శ్రయించివుండి ఆనంద పెడతారు. దురవస్థల 
లే భర్త కమ. నిర్హావ్షీణ్యంగా విడిచి పెస్టైస్తారు.. స్యష్ట్యాదినిం్‌ 
యిది నక్రీల స్వభావం. మరిన్నీ మెరుపువంటి చంచలస్వభావంతో 
శ్రీలు ఒకచోట ఉండరు. చిరకాలబంధుత్వా న్నయినా తెంవివేసు 
కోడంలో ఖడ్లాలకుండే పదును చూపిస్తారు. ముందువెనకలం చూడ 
కుండా పన్గిచెయ్యడంలో గరుత్మంతునికంశేనూ, మనస్సు కంశేనూ 
ఎక్కువ వేగం చరావిస్తారు ; కాని నీభార్య అయిన యినీత దగ్గిర 
ఈదోపా లేమో లేవు." ఈమె-అరుంధలివంటి పరమపతి[వత. మిక్కిలీ 
శ్లాఘించతగ్గది. ఇలాంటి సీతతోనూ ఈలక్ష్రుణుగితోనూ నువ్విక్కడ 
వుండడంవల్ల యీప దేశం అంతా అలంకృతం అయింది, ”” 
ఇది విని రాముడు దోసిలి వొగ్గి “ మహాత్మా ! నాయెడల 
సీక్రింతటి అన్న్ముగహం కలగడం నా అదృష్టం, నేను ధన్యుజ్ఞయినానుం 
అయితే? నేనాశ్రమం నిరి ంచుకో వలసివుంది. దట్టమైన అడవీ, 
మంచిజలవసతీ వుండిన స్థలం యెక్కడ వుందో అది నిచ్లేశించు”? అనడి 
గాడు. దానికి మహర్షి ఒక్క_క్షణం ధ్యానభున్ను డై వుండి తరవాత ' 
“నాయనా! ఇక్య్ళడికి- రెంచాముడలదకారాన' పంచచటి- అని నొక 
క బేళంంవుంది. అక్కడ జలవసతి వుండి. కండమూాలఫలాలుః పువ్ము- 


[(రా.అరం గ] అరణ్యకా౦ డ 88 


లంగా దొరుకుతాయి. వమృగాలున్నూ అక్క.డ అసంఖ్యాక ౦గా 
వున్నాయి. అక్కడ వుంటే నీకు బాగుంటుంది. వితృవాక్యపరిపాలనం 
అక్కడ నీకు నిర్విఘ్నంగా సాగుతుంది. సీతండి దశరథుడు నీకు 
విధించిన వనవాసకాలం దాదాపుగా ముగియవచ్చింది. ఇది గడిచాక 
నువ్వు నీరాజ్యంలో సుఖంగా వుంటావు. జ్యేష్టవుత్రుడ వైన నీవల్ల 
సీతండి యయాతిలాగ ధన్యుడై నాడు, దశరథుడు నాకు న్నేహితుడు. 
అందువల్లా, నాతీపః(పభావం వల్లా ఈసంగతి అంతా నాకు తెలిసింది, 
నిద్భఢనిశ్సయం కరూణా నాకు ఛాగా తెలిసింది. అంచేత నిన్ను మొదట 
యిక్కడ నాతోశు వుండమని ఇెప్పివుండిన్నీ యిప్పుడు, పంచవటిలో 
వుండమంటున్నాను. అది చాలా చక్కని (ప దేశం, గోదావరికి చాలా 
దగ్గిర. సీతకు అక్కడ మిక్కిలీ ఆనందంగా వుంటుంది. కందమూల 
ఫలాలు అక్కడ కొల్లలుగా వుంటాయి, రకరకాల పక్షులు కలకలా 
రావం చేస్తూవుంటాయి. అది ప్రత్యేక ౦గా వొకమూలకూడా నుంది. 
నీతతో అక్కడ వుంటే నీకు సుఖమూ క లుగుతుంది. మునులను 
రశ్షించడానికి వీలూ వుంటుంది. అదిగో ఇప్పళెట్ల వనం కనపడు 
తోంది చూడూ. దాని కుత్తరంగా వెడితే సెద్దమ(ర్రిచెట్టు కనపడు 
తుంది. _ అక్కణ్ణుంచి ముందుకి వెడితే నొక మిట్ట శగులుతుంది. 
అది కొండకి సమీపంగా వుంది. అటే పంచవటి. సర్వకాల సర్వా 
వస్థల 'యందూ లఅక్కడిచెట్లు ముమ రంగా పూన్తూవుంటాయి ” అని 
చెప్పాడు. 


అంతట రాశ్ళుడు నీతతోన్యూ లక్ష్ముణునితోనూ కలిసి అగ_స్త ర 
మహార్షికి పోదాభివందనం చేస్తి సెలవు పొంది పంచవటికి బయలు 
చేరాడు. అము లపొదులు కట్టుకుని ధనుస్సులు పట్టుకుని వారు 
అగస్త్యుడు నిర్దేశించిన దారినే వెళ్ళారు. 


గో 
సీతారామలక్ష్మణులు జటాయువును కలుసుకోడం 


వెళ్ళగా వెళ్ళగా వారి కాక పెద్దగద్ద క్ర నపడింది. - అది చాలా బల 
పరాక్రమాలు కలది, అప్పటికది వొక మ్మరిచెట్టుమోద వుంది. రావు 
లత, ఆలు అది రాక్షను డని తలచి * సుబ్బి నడను 2” అని అడిగారు, 
అందు కది (పేమతో మధురంగా “నాయనా ! నేను సీతండ్రికి (పాణ 
స్నే హిత కను” అని చెప్పంది. వెంటనే రాముడు దానికి పూజలు చేసి 
జ్ర సీకులమూూా నీవేరా చెప్పు ’’ అని (ప్రార్థించాడు, దానిమీద ఆగద్ద 
సర్వభూత సృష్టి పూర్వకంగా యిలా ప్రారంభించింది. | 
“ మహాబాహూ! రామా! పూర్వం యెవరెవరు (ప్రజాపతులై. 
వుండినారో వారి సంగతి అంతా చెబుతా విను. (పజాపతులలో మొదటి 
చాడు కర్షముడు. అతన తరవాతి వారు విశ్రీతుడూ, ' శేవుడూ, బహు 
వుత్రవంతుడ న శ్తేషుడున్నూ , పీమ దాట స్థాణువూ, మరీచ్చీ అత, 
(కతువూ, వులస్తు నిత్యా ఆంగిరనుడూూ " టచెకుడూ, పులవుడ్తూ, 
దశ్చుడూ, వివస్వంతుడూ, 'కాళ్యపుడూ (పజాపతు లై. లె నారు. వారిలో 
కాశ్యపుడు చివరివాడు. రామా! వారిలో దశ్రునకు (ప్రఖ్యాతిపొందిన 
అరవై మంది కూతుళ్ళుండడం నుమ్వైరిగినజే కదా ? వారిలో మిక్కిలీ 
సుందరులై న అదితిన్కి దితిస్కీ దనువునూ, కాళికనూ, 'తామనూ,. శోధ 
వశన్యూ మనువునూూ - అనలనూ, కాశ్యపుడు పెళ్ళిచేసుకున్నాడు. అతను 
ఆసుంద రాంగువల్ల చాలా సుఖపడి ఆనందించి “ షోూరనమండుగురూ 
నాతో సమానులైన కొడుకులను కనండి ” అని చెప్పాడు. 
_ఆయెనమండుసరిలోనూ అధిత్కీ దితీ- దనువూ, కాళికా ఈ నలు 
గురూ మాం ఆమాట కంగీకరించి దానినే ధ్యానించుకుంటూ వ్రండీ 
నారు. తక్కి నవారికి ఆమాట నచ్చలేదు. అంతేట్క అదితి ద్యాశశా 


అరణ్య కాండ క్రిక్‌ 


దిత్యులనూ, అష్టవసువులనూ, వ కాదశరుదులనూూ, అశ్వినీ బేవతల 
నిద్దరిని- మొ త్తం ముప్పయిముగ్గురు క" కుకులను కన్నది, దితి మలు 
కన్నది. పూర్వం, సకలసము[(దాలతోనూ సకలారణ్యాల * నూ 
కూడిన యాభూమండలం అంతా దై త్యులదే. దనువు హయ్యగీవున్లో 
కన్నది. కాళిక, నరకుడు కాలకుడు అని యిద్దరు కొడుకులను కిన్నది, 

భర్హమాట కిష్టపడని నలుగురిలోనూ తా (క్రౌంచిని భాసిని 
శని ధృత రాష్ట్రి చక్రి అని అయిదుగురు కూతుళ్ళను కన్నది. వారిలో 
కౌంచి గుదష్టగూబలను కన్నది. భాసి భాసాలను కన్న ద. శని నుహో 
బలవరా(క్రమాలుగల డేగలనూ గద్దలనూ కన్నది. ధృత రాస్ట్రీ పహాంస 
లనూ కలవాంసలనూ కన్నది. ఆధృత రా స్ట్రే. చక్ర వాక పక్షులనున్నూ 
కన్నది. శుకి నతను కన్నది. నత వినతేను కన్నది. (క్రోధవశ్క గృుగిస్‌ 
మృగమందనూ వారినీ భ|డ్రమదనూ మాతంగిసీ ఇాల్లూలిసీ శ్వేతనూ 
సురభినీ నురననూ కదువనూ మొత్తం పదిమంది కూతుళ్ళను కొన్నది. 
వరిలో నురస సర్యలక్షుణసం పన్ను రాలు, 

లేళ్లన్నీ మృగసంతానం. ఎలుగుగొడ్లూూ సృమరాలూ చమర 
మృగాలూ మృగమంద సంతానం, సింహోల్యూ అతివేగంగా పరుగెత్తే 
కోతులూ హారిసంతానం. ఐరావతి ఛభ్యదవమద సంతానం. ఐరావతిెకే 
లోకంలోకల్లా గొప్పదైన ఐరావశం పుట్టింది. ఏనుగులన్నీ మాతంగి 
సంతానం. నోలాంగాలాలశే కోతులూ సులులూ శార్దూలి సంతానం, 
దిగ్గజాలు శ్వేతసంతానం. సురభి, రోహిణీ గంధర్వీ అని యిద్దరు కూతు 
వను కన్నది. ఆవు బన్నీ రోహిణి సంతానం. గుశాలన్నీ గంధర్వి 
సంతానం. సర్పాలు సురస సంతానం. పన్న గాలు క(దువు సంతానం, 
(బ్రాహ్మణులూ 'కత్రీియులూ వై ళ్యులూ శరా(దులూ _ ఇత్యాది 
మనువ్యు లందరూ మనువు సంతోనం. మంచిమంచి కల్పవృమా లన్నీ 
అనల సంతానం, కొకి మనువముఠరాలై న వినత్‌ గరుడుడు అరుణుడు అని 


86 రామాయణం౦ 


యిడ్డరు కొడుకులను కన్నది. క్యదువు ఆదిశేషుని గన్నది, వినత కొడు 
కులలో అరుణుని కొడుకులం నేనూ మాలఅన్నాను. మాఅన్న నంపాతి, 
నాపేరు జటాయువు. నాతల్లి పేరు శ్యని, నీ కిష్టం అయితే ఈ వన 
వాసంలో చేను నీకు సాయంగా వుంటాను. ఈఅడవి చాలా గొప్పది, 
చొరశక్యం కానిది, ఇందులో [క్రూరమృగాలు చాలావున్నాయి. ఎంతో 
మంది రాతునులున్నూ వున్నారు. నువ్వూ సీత్రము గా ఎప్పుడయినా 
బయటికి వెళ్లవలసి వచ్చినప్పుడు చేను సీతేను కనిపెట్టుకుని వుంటాను, ” 


జటాయువు ఇలా చెప్పగా తన తండ్రి శ్నేహితుడై న అతి 
రామును అనేకవిధాల పూజించి గౌరవించాడు. మరిన్నీ అతను శత్రు 
శ్రలను శలభాలను లాగ నలిపెయ్య తలుస్తూ స గాడా 
పంచవటికి వెళ్ళాడు. - 


గా 
పంచవటిలో పర్ణశాల 


రకరకాల పాములతోనూ మృగాలతో _ _ నిండివుండిన పంచవటి 
చేరాక రాముడు * తమ్ముడూ మనం అగస్త్యమహర్షి పిచ్రేళించిన 
పంచవటి చేరుకున్నాం. ఈపూలచెట్లతో ఇది చాలా రమణీయంగా 
వుంది. మరిన్నీ అడవుల విషయం నీకు చాలా బాగా తెలుసు. ఇదంతా 
చాగా పరిశోధించు. నీతకూ నీకూ నాకూ ఎక్కడ. ఆశ్రమం వర్చరుచు 
కుంశు, సుఖంగానూ ఆనందంగానూ వుంటుందో అలాంటి (ప దేశం 
పరకాయించు. అక్కడికి జలాశయం దగ్గిరగా వుండాలి. అరణ్యం 
చాలా చక్కగా నవుండాల్‌, స్థలమున్నూ రమణీయంగా _ వుండాలి. 
సమిథలూః కుథలూ పుస్పాలూ చేరువలో వుండాలి. అలాంటి స్థలం 
చాడు” అని లక్ష్మణునితో చెప్పాను, 


అఠణ్యకా౦ండ త్రీ 


ఉఊానిమోద లత్ముణుడు “అన్నా ! ఎన్ని సంవత్సేరాలు గడవసీ, 
సీదగ్గిర వున్న ంతకాలమరా చేను పరతంత్రుణ్ణి కాని, స్యతంత్రుణ్ణి కాను. 
కనక, మంచి(పచేశం వదో నువ్వే నిర్థారణ చేసి ఆ(శమ నిరా కొం 
మాత్రం నామిోాదపెట్టు ” అని సవినయంగా బదులు చెప్పాడు. అందుకు 
వాలా ఆనందించి వెతికివెతికి మంచ్చిప్రదేశం కనిపెట్టి లత్ముణుని 
చేతులు పట్టుకుని “ తమ్ముడూ !' ఇకఠాడ నేల చదునుగా వుంది, ఆశ్ర 
మానికి అర్హంగా వుంది. దీనిచుట్టూ పూలచెట్లు గుంపులుగుంపులుగా 
వున్నాయి. ge ఇక్కడ జ నిరి ఇంచు. సూర్యబింబాల్లాగ 
మెరుస్తూ చక్కని సౌరభం విరజిము తున్న పద్యాలతో ఇదే 
యిక్కొ-డ పుష్కురిణికూడా వుంది. అగసృ శ్రమవార్షి చెప్పిన కే పూల 
చెట్లతో యోగోడావరి మిక్కిలీ మనోహరంగా వుంది, ఈగోదా 
వరిలో హంసల కారండవాలూ, చ(క్రవాకాలూ ముద్దుముద్దుగా 
వివారిస్తున్నాయి. దగ్గిరగానే లేళ్లున్నూ 'గుంపులుగుంపులుగా సంచ 
రిస్తున్నాయి. అవిగో యీపంచవటి చుట్టూ వున్న పర్వతాలు 
చూడూ, వాటిమీద పురులునిప్సి (శ్రేంకారాలు చేస్తూ. నెమశ్ళెంత 
మనోజ్ఞ ౦గా నృత్యం చేస్తున్నా యో చూడూ, ఆగుహా "లెంత్‌ గంభీరంగా 
వున్నా యోషరాడూ ! బంగారంలాగ్యా వెండిలాగ్కా రాగిలాగ్కా మెరు 
స్తున్న గై రిక-కాంతులతో నడగొండలవంటి ఆనల్లని యేనుగులు గవా 
శ్రూలవంటి చిత్తరువులు రాసినట్టు నలు అవో ! అబెట్లు 
చూశావా |? మద్దులు, పనసలు, మామిళ్ళు ఖర్జూ రాలు జలకదం 
బాలు, రసాలాలు, అకోకాలు, తమాలాలు, సంపెంగలు మొగళ్లు, 
ఫూలతీగలు పాకిన చందనతరువులు,. నిమ్మలు, దబ్బలు, పు... 


మోాదుగులు కలిగొట్లు - సకలజాతుల వృక్షూలూ యిక్కడ కన 
పడుతున్నాయి, 


లీ రామాయణం 

తము తూ యీ(ప దేశం ఛాలా పవిత్రంగా వుంది. పుణ్య శ్షేత్రం 
అన్నట్టున్నూూ వుంది. పీట్టలకూ లేళ్ళకూ యిక్క_-డ యెప్పుడూ 
కరువురాదు. కనక, యీజటాయువుతో గూడా మన మిక్కడ నివ 
సింతాము” అని రాముడు మిక్కీ ఉల్లాసంతో అన్నాడు, ఇదివిని 
శథతుంజయు డైన లక్ష శ్రణుడు వెంటనే ఆ(శ్రమం నిర్శించేశాడు, ఆపర్ల 
శాల మిక్కి_లీ విశాలంగా వుంది. నేల అంతా మిట్లపల్లాలు లేకుండా 
చదును చేశాడు. దిట్టమెన_స్తంభాలూ, వంకరటింకర్లు లేని వెదుళ్ళూ 
వరి తెచ్చి అది నిర్మించాడు. పెండెలమోద జమి శ్ర గన్నులు పరిచి కెల్లు 
గడ్డితో దట్టంగా నేశాడు. 


తరవాత లఅక్షుణుడు గోదావరికి వెళ్ళి స్నానంచేసి పదా లూ, 
పళ్ళూ పట్టుకువచ్చి పువ్చబలి చేసి యథావిధిగా శాంతిన్నీ చేసి రాము 
నకు చూసీంచాడ. సీతా రాముడూ పర్ణ శాల అంతా చూసి చాలా 
ఆనందించారు. రాముడు లక్ష్మణుస్ణో కొగిలించుకుని వాలా మెచ్చు 
కుని “ నాయనా ! నువ్వుభేసిన పని చాలా బాగుంది. చాలా సంతో 
వంచాను, నువ్వు భావజ్ఞుడవు. క ఎ్రశజ్ఞుడను. ధర జడను. అయినా, 
నాయనగారు నీవల్ల పొందతగ్గ ఆనందం పొందలేకపోయారు *” అని 
ఇప్పిపర్థ శాలలో (ప్రవేశించాడు. ఆల్మశ్రమం స్వర్గంలాగాా వారందరూ 
"దేవతల్లాగా వున్నారు, 


రుడు 
రాముడు గోదావరిలో స్నానం చెయ్యడం 
రాముడా. ఆక్రవుంలో నివసించి వుండగా శరద్భతును గడచిపో 


యిండి, అతని ' కష్టమైన హేమంతబుతును వచ్చింది. ఒకనా డతను 
తెల తెలవారుతూ వుండగా గోదావరిలో స్నానం చెయ్యడానికి బయ 


అ ర-ణ్య కాండ 58... 


లుజేరాడు, రోముని తరవాత నీతా, నీత తరవాత మ 
లక్ష్మణుడూ కూడా బయలుదేరారు. 


అప్పుడు లక్ష, ఆ డీలా రం ఈనాడు 


ళ్‌ అన్నా! సుకు వచ్చింది. సంవత్సరం అంతాబాగా గఢవ 
డాని కయినా వెడ్డగా గడనడాని కయినా యిచే ఆధారం. ఇది నీకు. 
చాలా యిష్ట్రమెన కాలం, మంచువల్ల అందరిశరీరాలు గరు సెక్కి- 
పోతున్నాయి. భూమి అంతా సస్యాలతో నిండివుంది. నీరు అనుభవిం 
చరానిదిగా వంది. (పతీవాళ్ల కీ నిష్పూదగ్గిర కూ-చోడం అంకే చాలా 
యిష్టంగా వుంటోంది. సజ్జనులు విత్చ దేవతలను పూజించి ఆగయణం 
వేసి పాపవిముక్తులవుతున్నా రు. పంటలు ముమ్మరంగా వుండడంవల్లా, 
పాలుపెరుగులు .-చాలా యెక్కువగా లభిస్తూవుండడంవల్లా పళ్లెటూకి- 
జనం చాలా. వుల్లాసం పొందుతున్నా రు. రాజులు a దండ మా [తేలు 
బయలు దేరుతున్నా రు. నూర్యుకు దక్షిణాన సంచరిస్తూ వుండశంవల్ల: 
బొట్టులేని ఆడచానిలాగ ఉత్త, రదిక్క్కూ చెలవెలపోతోంది. నహాజంగా 
మంచుతో నిండివుండిన హీమవత్సర్యతం, సూర్యుడు దూరాన డొక్ష్నీ ' 
ణంగా వుండి పోడంవల్ల సార్థక నామం అవుతోంది. మధ్యావ్నా సమ: 
యాన ఎండలో తిరగడం అంశే ఇప్పుడు "వాలా ముచ్చటగా 
వుంటోంది. సూర్య కాంతితో పగళ్లు చాలా రమ్యంగా వున్నాయి, 
సీడా నీరా మా(తం ఎవరికీ పనికిరాకుండా వున్నాయి. మంచు 
పడుతూ వుండడంవల్ల సూర్యుడు మార్చవం కనపరుస్తున్నాడు. గాలి 
వడవడ  వోొణికించేస్తోంది. ఆకురాలి అరణ్యాలన్ని శూన్యంగా 
వున్నాయి. .జను -లెక్కడా ఆరుబయట పరుండడంలేదు. మంచుతో. 
(పపంచం అంతా ఎర దాళుగా వుంది, రాత్రులు ఎంతకీ గడవడం లేదు. 
చంద్రుని చక్కదనం అంతా యిప్పుడు సూర్యునకు సంక్రమించింది. 


40 రామాయణం 


మంచుకప్పడం వల్ల యెగ్రపడి చంద్రుడు నిటూర్పుగాలి తగిలిన అద్దం 
లాగ కళాళూన్యంగా వున్నాడు, మంచు కమ్మడంవల్ల మనా 2 
కూడా వెన్నెల ఎండకతగిలి నల్ల బడ్డ సీతమ్మవదినలాగ కళదక్కి-వుంది. 
సడమటిగాలి సహజంగానే చల్లగా వుంటుంది. మంఛుతగలి అది 
యిప్పుడు మరింత చల్లనయిపోయింది. యవలూ గోధువులూ మిక్కి-లీ 
పండీవున్న అరణ్యాలు మంచుగప్పి (కాంచపశక్షుల కరూతలతో చాలా 
చక్కగా కనపడుతున్నాయి. ఖర్జూరపు పూలగుత్తులవంటి పచ్చని 
వెన్నులతో వంగి వరిపైరు చాలా సొగసుగా వుంది. అదిగో చూడూ, 
ముంచు కురుస్తూ వుండడంవల్ల దూరాన ఉదయిస్తున్న సూర్యుడు 
చంద్రుడులాగ చూడముచ్చటగా వున్నాడు. ఇంతమంచు కురుస్తూ 
వుండినా ఇప్పుడు ఎండకి లోటులేదు ; కాని [పాతకాలం అది నిరుప 
యోగంగా వుంది. మధ్యాహ్నం మాత్రం చాలా సుఖంగా వుంది. 
అడవి అంతటా పచ్చిక బయళ్లు మంచుపడి లేతయెండలో మిక్కిలి సొం 
పుగా వున్నాయి. వింత దప్పీకగా వున్నా నీరు తగిలాటప్పటికి జివ్వుమ 
నడంవల్ల తొండం ముడిచేసుకుంటోంది యేనుగు, అదిగో చూడూ. 
చేతగానివాళ్లు యుద్ధరంగాన ఏమి-చెయ్య లేకుండా వుండినట్టు నీటి 
పతులు నీటిలో దిగ లేకుండా వున్నాయి. మంచుతేర చీకటికాగా 
పువ్వులు లేని యీశచెట్లు నిద్రపోతున్న ట్టున్నాయి. మంచు తెరవల్ల 
నది కనపడ్డంలేదు. కాళ్ళకి చల్లని యిసక తేగలడంవల్లా, సారసపత్షుల 
కరాతేలవల్లా మాత్రం నది సమిోపించినట్టు తెలుస్తోంది. మంచు 
పడుతూ న్రండడంవల్లా, సూర్యుడు రుమూయించి యెండకాయకుండా 
వుండడంనల్ల్యా సహజంగా రాతిమోద (పవహిస్తూవుండడంవల్లా ఎంత 
రుచికలదయినా. యూసీరు తాగడానికి శక్యం కాకుండా వుంది. 
-శీకలూ కీంజల్కా_.లూ రాలిపోయి కర్ణిక ముదిరిపోయి కాడ మాత్రమే 
మిగిలివున్న పద్యాలతో సరస్సులు కోభాహీనంగా వున్నాయి, 


[రా.అర, 6] అర ణ్య కాం డ్‌ 41 


అన్నా, ఇలాటికష్ట కాలంలో కూడా ధర్మాత్ముడైన భరతుడు 
సీయెడల గల భక్తివల్ల నానాదుఃఖాలూ అనుభవిస్తూ పట్నంలో 
తవస్సు చేస్తున్నాడు పాపం! అతను 'రాజ్యమూ, అభిమానమూూ, 
నానాభోగభాగ్యాలూ విడిచిపెన్లేసి, కొద్దిగామా (త్రమే భుజిస్తూ చల్లని 
నేలమోద పడుకుంటున్నాడు. అతను ఈసమయాన మంత్రులతో కలిసి 
సరయూానడిలో స్నానానికి వెడుతూవుంటాడు. సకలసుఖాలతోనూ 
పెరిగి సుకుమారుడై నుఖాలకు మాత్రమే అర్హుడైన భరతుడు పాపం 
సరియూనదిలో యెలా స్నానం చేస్తాడో ! భరతు డంకే సామాన్యుడా | 
అతను పద్గునేత్రుడు. పిరుడు. 'చామునచాయవాడు. సింహామధ్యముడు. 
ధర్మం తెలిసినవాడు. సత్యవాది, లజ్ఞావంతుడు. జితేంద్రియుడు. చను 
వుగా మాట్లాడ తాడు. దీర్ష రృచావానవు. శృత్రుంజయుడు. పాపం అలాంటి 
వాడు సకలభోగాలూ విడిచి నిన్నా (శ్రయించుకుని వున్నాడు. నువ్వడ 
విలో 'వుండినా తాను పట్నంలో వుండిన్నీ మునివేవధారి అయి 
తప్తోనియతుడై. వుండడంవల్ల భరతుడు _స్వర్గం స్వాధీనం చేసుకున్నాడు. 
నరులు తల్లినే గాని తండ్రిని అనుసరించరన్న సంప్రదాయం భరతుడు 
మార్చేశాడు. అయితే భర్త అయిన దశరథుడు సాధువయి 
వుండగా కొడుకైన భరతుడున్నూ సాధువయి వుండగా ఆ శై కమ క్‌ 
అంత (క్రూరురా తెలా అయిందో 1”) 

లక్షుణు డిలా అనేటప్పటికి రాముడు అసంతుష్షుడె “ తము గా ! 
శక మ్మను నువ్వు నిందించడం తగదు. అది విడిచిపెట్టి ఇశ్ర్యూకునాథు 
డైన ఆభరతుని సంగతులే యింకా యింకా చెప్పు. వనవానమే 
చెయ్యా లని నేనెంత దృఢపరుచుకున్నా నాబుద్ధి భరతునియెడగల 
స్నేహంవల్ల . చంచలం అయిపోతోంది. అతని ముద్దుమాట లింకా 
వింటున్న కే వుంది నాకు. అవి ముద్దుమాటలు మూ(తమే కాదు, 
చాలా మధుర మైనవి హృదయంగమాలు. అమృతంలా వుంటాయి, 


42 రామాయణ ౦ 


మనస్సు కుల్లాసం కలిగిస్తాయి. తమ్ముడూ ! భరతునితోనూ వీరుడైన 
క తుఘ్మ్ను నితో న్యూ నీతోనూ ఎప్పుడు కలిసివ్రుంటానూ ?”” అని విల 
వీస్తూ, ఇంతలో గోదావరి సమిాపించగా స్నానం చేశాడు. నీతా 
లతుణుడూ కూడా స్నానం చేశారు, వారు ముగ్గురూ విత్స్నతర్న 

ఫ్‌ 3 గ అల్‌ 
ణాలూ సూరళనమస్కా_రాలూ కూడా చేశారు. అప్పుడు నీతాలత్ష @ 
ణులతో స్నా=౦చేకివున్న రాముకు పార్యతితోనూ, నందితోనూ, 

నం చేసివుండిన సాంజమూ. ర లా వున్నాడు. 


ద క 
రామునిదగ్గరికి శూర్చణఖ రావడం 

స్నానం పూర్తి కానిచ్చుకుని సీత్కా రాముడూ లమ్మణుడూ ఆశ్ర 
మానికి వెళ్తారు. . వెళ్ళగానే. వారు పొద్దుటిపూట నిర్వ ర్పించవలసిన 
“కర్మ్శకాండ అంతా ముగించుకుని పర్ణ శుక (ప్రవేశించారు. ఇంతలో 
మును లనేకు లక్కొ-డికి వచ్చారు. "వారందరూ గారవిస్తూ వుండగా 
రాముడు లక్ష్మణునితో కలిసి చయేపుపేమిటో చెబుతూ ఆనందంగా 
వున్నాడు, పర్ణశాలలో సీతతో కూచుని వుండిన రాముడు చితా 
నక్షత్రంతో కలిసివుండిన చందబింఒ ౦లా వున్నాడు, రాము డప్పు 
డక్కడ ఆలా మాొట్టాడుతూ ఉండగా యాదాలాభంగా అక్కడికి 
వొక రాక్షసి వచ్చింది. 

అది రావణుని చెల్లెలు శూర్పణఖ. రాముడు దానికి చేవకుమా 
రుడు లా కనపడ్డాడు, సింభళోరస్కుడూ, మహాహావాడూూ పద 
న్మేతుడ్యూ ఆజానుబాసాుడూ, వ్రియదర్శనుడూ గజగమనుడూూ జటా 
మండలధారీ సుకుమారుడూ, మహోస సత్వుడూ అయి మహారాజలత్షు 
ణాలతో మెరిసిపోతూ మహేంద్రుడు లాగా ' నవమన్నథుడు లాగా 
వుండిన రాముణ్ణి చూశాటప్పటికి దానికి శామా(దేకం కలిగింది. 


అరణ్యకాండ 48 


తాను దుర్శిఖ్స మవశోడరీ. విరాపాశ్లీ రాగితీగలవంటి కేశపాశం 
కలదీ, విరాపురాలూూ, గార్లభకంకీ, వృద్ధురాలూ పరువభావిణీ 
దుర్య్యుత్తురాలూ, అవీ యదర్శనా అయ్యుండిన్నీ ఆళూర్చణఖ, నును 
ఖుడ్యూ సన్న నినకుము కలవాడూ, విశాలనేత్రుడూ సుశేశుడూ, 
సుందరరూపుడూ, కిన్న రకంఠకుడూూ యువకుడూ దయాశాలీ న్యాయ 
(పవ ర్త్హనుడూ అయిన రామునితో, మన్శథ పరవకురాకై “ఇటు. 
జడలూ అటు ధనుర్చాణాలూ ధరించావు, ఇటు మునిలా కనపడు 
తున్నావు, అటు పెళ్ళాన్ని దగ్గర పెట్టుకున్నా వు, నువ్వెవరువోయి ) రావు 
నుల వివోరభూవి అయిన ఈఅడవికి ఎందుకువచ్చావూ ) *” అనడిగింది. 
అబద్ధం అంశు రామునకు వాలా ద్వేషం, విశ్తేవించి యిప్పుడు 
అఆశ్రమవాసి అయి. వున్నాడు. పె పెచ్చు ఊనగంతో . వున్నాడు. 
అంచేత అతను అబద్ధం యేమి రాకుండా “ దశరథు డని మహేంద్ర 
_ పరాక్రమశాలి వొక రాజున్నాకు, నేనతని పెద్దకువూరుణ్ణి, నా వేరు 
రాము డంటా3:., ఇతను వాతమ్ముకు లక్ష్యృణు!, నేనంశే యితనిక్తి 
(పాణం. ఈమె జనకమహారాజు కూతురు, నాభార్య, చేరు నీత, 
నాతండ్రీ నాసవతితల్తీ ఆక్షాపించగా ధర్జుంకోసం ననీ అరణ్యానికి 
వచ్చి నివసిస్తున్నాను. అయితే నుష్వువతవు? నీవా శ్లైవకు? నువ్వు 
రాక్షసి వని తోస్తోంది. నువ్విక్క-డి కెందుకు వచ్చావూ ? అంతా 
నిజంచెప్పు *” అని అడి?ాడు. 
 డానిమోద మరీ మదన పరవశ అయి శూర్పణఖ “రామా! 
అంతా నిజం చెబుతా. ఏను, నేను కామహాపురాల నె న రాక్షసిని, 
నావేరు శూర్చుణఖి, నన్ను చూసి (పాణకోటి అంతా గడగడ లాడీ 
పోతూ ' వుంటుంది, ఈలఅరణ్యంలో చేనోక్క తెనే స్వేచ్చగా నంచి 
రిస్తూ వుంటాను, మహాబలపరా[క్రమవుతుకూ, రావ్షసనాథుడూ, 
మవాపీరుడ్యూ _విశ్రవళుని కుమారుడూ అయిన రావణుడు నా సోద 


44 రామాయణం 


రుడు. అతని సంగతి నువ్వు వినే వుంటాను. ఎప్పుడూ నిద్రపోతూనే 
వుంటాడు చూడూ, మవోబలు డైన కుంభకర్లుడుు అతీను కూడా 
నా సోదరుడే విభ్రీవణుడున్నూ నా సోదరుడే. అయితే అతను" 
ధర్మాత్ముడు, రాక్షసచేష్ట లతని దగ్గిర ఏమి లేవు. యుద్ధరంగంలో 
వురికా రంజు ఎలాంటి వాళ్ళసీ కూలగాట్టేస్తా రని వేరు (ప్రఖ్యాతులు 
గల ఖరుడూ దూవణుడూ కూడా నాసోదరులే; కాని నిన్ను 
చూడగానే వారి నందరినీ విడిసిపెక్టేసి పురుపోత్తముడ వైన నిన్ను 
భర్తగా 'సీవించుకోవా లని నాకు బుద్ది పుట్టింది. చేను వాలా గొప్ప 
చాన్ని. నాశక్కి ఎవరికీ లేదు. నేనెక్కడికి పడితే అక్కడికి "స్వేచ్చగా 
వెళ్ళగలను. కనక నేటికయినా నువ్వు నాపెనిమిటి వయి నన్ను నుఖ 
పెట్టు. నీఠతో నీకేమి పని ! నీతఠచాలా వికృతంగా వుంది. కుకూవి. 
నీకుతేగ్గ్షది కాదు 'నేనే నీకు తగ్గదాన్నిి కనక నన్ను భార్యగా స్వీకరించు. 
ఈసీత వుందే నడుమేలేని నీ ముదటిభార్య, దీనినీ నీతీము క్లే చేను 
తినేస్తాను. తరవాత నువ్వు నాతో తిరుగుతూ యీదండకారణ్యంలో 
చక్క-ని పర్వతశిఖరాలూ, వెంతో చక్కని వనాలూ ' చూడవచ్చు స్త 
అని చెప్పింది. | 


౧౮ 
లక్మణుడు శూర్పణఖ ముక్కూచెవులూ కొయ్యడం 


రాముడు కామపాశవళురా' లయిన" శూర్పణఖను చూసి చిరునవ్వు 
నవ్వుతూ “చూడూ నాకిదివరశే పెళ్ళయింది. ఈసనీత నాభార్య. 
నీవంటి అడది నవతులతో కాపరం చెయ్యడం వాలా కష్టం, 
ఇతను నాతమ్ముడు, జాలామంచివాడు. వేరు లక్ష్మణుడు, "వాలా 
చక్క_నీవాడు. ఇతనికింకా పెళ్ళికాలేదు. _అపూర్నసౌందర్యవలెని 
_ పెళ్ళాడా లని కోరుకుంటున్న యితను నీకు తగినవాడు. కనక, నూర్య 


అరణ్యకాండ 45 


శాంతి మేరుపర్యతమున (ప్రసరించినట్టు నుష్వీతనిని చెట్టబట్టి సవతుంలు 
లేని కాపరం చేసి సుఖపడు ” అని చెప్పాడు. 

అది నిజం అనుకుని శూర్పణఖ రాముణ్ణి విడిచి3 పెట్టి లత్మణుని 
దగ్గరికి దూకింది * నీచక్క-దనానికి తగిన భార్యను నేను. "కనక నన్ను 
కట్టుకుని నాతో కూడా యీదండ కారణ్యం అంతా విలాసంగా సంచ 
రించి సుఖపడు ”” అనిన్నీ కోరింది. అందుకు మందహోసంచేసి మూట 
నేర్పుగల లత్ష్ముణుగు “సుందరీ ! నువ్వు చెప్పింది బాగాలేదు. 
వమం"కేు ! నేను ఛో ఎ్రత్యుణ్ణి. భ్‌ ఫ్రత్యుణ్లే పెళ్ళాడి నువ్వుకూడా భ్‌ ప్రత్య రాల 
చెందు కయిపోవాలీ ? నేను నా అన్న శే దాసుణ్ణి. ఈ రాముడు సకల 
సంపదలూ కలవాడు. నువ్వుసిద్దార్థు రాలవు, కనక్క నువ్వు 'రాముళ్లో 
పెళ్ళాడడం మంచిది. ఈనీత వమి 'చాగున్నదీ ? ఈమె కురూపి దుర్శా 
ర్లురాలు. ఈమెను చూస్తే భయం. చాకిబానంత కడుపుతో చాలా 
వికారంగా వుంది. పెగా ముసిలిది కనక్క ఈమెని విడిచిపెట్టి రాముడు 
నిన్ను పెళ్ళాడి లే సుఖపడు తాడు. నీవంటిసుందరాంగిని విడిచిపెట్టి 
మనుష్య స్ర్రీలను కోరే నిర్భాగ్యు 'జెవడుంటాడూ ? ”” అన్నాడు. 

శూూర్చణఖ ఇది నిజం అనుకుని రాముడి దగ్గిరికి వెళ్ళి * రామా, 
కురూవ్కీ దుర్మార్షురాలూ, . ఘోరాకారురాలూ కుంభోదర్సీ వృద్ధు 
రాలూ అయిన యాహమెను చేరదీసి నన్ను లెక ₹-చెయ్యకుండావున్నా వ్ర. 
కనక, ఇచే యీమెని నువ్వు చూన్తూవుండగానే తినేస్తాను, తరవాత, 
సవతిలేకండా సీతో సుఖంగా వుంటాను *” అనిచెబుతూ రోహిణివూద 
ఉల్క పడ్డట్టు సీతమీద పడబోయింది. 

మత్యువులాగ మిదికి వస్తున్న ఆమెని అదలించి నిలిపి రాముడు 
“తమ్ముడూ ! క్రూర్ములైన అనార్యులతో వేళాకోళాలాడగాడదు. ఈ 
వీత సుఖంగా వుందేటట్టు. “చూడు. ఈరాక్షసిని వికృతొకారను 
వేసెయి సెయ్యి అని ఆజ్ఞాపించాడు, లక్ష్మణుడు వెంటనే రామునిపక్క-ని 


46 రామాయణం 
వున్న ఖడ్గం పుచ్చుకుని శూర్చణఖ ముక్కూ. 'చెవులూ కోకి విడిచి 
పెట్టాడు. 

అంతట శూర్పణఖ వరాకాలంలో "మేఘం వురి మేటట్టు రకరకాల 
బొబ్బలుపెడుతూ వడుస్తూ చేతులు వినురుకుంటూ, అడవిఅంతటా 
రక్తం వోడ్చుకుంటూ పారిపోయింది. అప్పటికి ఆమె సోదరు డైన 
ఖరుడు ఆవనంలోనే వొకచోట చాలామంది రాక్షసులతో కూచుని 
వున్నాడు. కూర్నణఖ er వెళ్ళి ఆకాశాన్ను ౦చి పిడుగు వదు 
వాళ్ళ యెదట పడింది. 


గాడ 
శూర్చుణఖ ఖరునితో తనభంగపాటు చెప్పుకోవడం 


చాన్ని చూడగానే ఖరుడు అగ్గయిపోయాడు. “ లేఅమ్మా్ఞ లే వడవక్కు 
నిన్నెవ డిలా చేశాడో చెప్పు. వజోలికీ పోక తనంతట తాను పడి 
వున్న నల్ల తాచుని వేలుపెట్టి పొడిచినవా డెవడు ? తన కంఠాన కాల 
పాఠం తగులుకుని వుండడం గు _ర్రించుకోలేక సీమోాద చెయ్యి చేసుకుని 
చేతులారా విషం తాగినవా డెవడు ? నువ్వు బలవి(క్రమసంపన్ను రాలవు. 
కామరూపమ్మూ కాతుగమనమూూ కలదానవు, . - మృత్యువువంటి నీకు 
. ఇలాగ వికృతి కలిగించినవాజెవడు ? నీకిలాగ వికారయాపం కలిగించిన 
వాడు దేవకుమారుడా, గంధర్యుడా, -- యతక్షుడా, -కిన్నరుడ్కా కింపురు 
షుడా మునికుమారుడా ? వృకానురుని తమ్ముడైన మన పాకాసురుణ్ణి 
చంపిన మహేంద్రుడు తప్ప నాకిలాంటి [దోవాం చేసేసాడు మరొకడు 
కనపడను. హంస స నీళ్ళలోవున్న పాలు తాగే సేటట్టు నాబాణాలలోో. 
వాడి (ప్రాణాలు తోదేస్తాను చూసుకో. వాడి ర కం pe తాగుతుంది 
చూడు. - వాడీ మాంసం కాకుటూ గద్దల తింటాయి చూనుకో. 
సాచేతుల్లో పడ్డ ఆని ర్భాగ్యుజ్లి "దేవతలూ, గంధర్వులూ పిశాచులూూ 


అరణ్యకాండ 47 


రాక్షనులూ కూడా రశ్చీంచలేరు. కనక, నిన్నె వడిలా వేశాడో - లే, 
వడుపు మాని శాప్పు ” అంటూ వురిమి అడిగాము. 


సోదరు డిలా అడగ్గా శూర్పణఖ (| వాళ్ళు దశరథుని కొడుకులుట' 
చేరు రాముడూ లక్ష తితూనూం మంచి వయసులో వున్నారు. 
ఇాలా చక్క-నివాళ్ళు. సుకుమూరులే; కాని మహోాబలవంతులు, పద్భ 
నేతులు, అయినా యుంచేతో గాని నారచీరలూ, అజినాలూ ధరించి 
వున్నారు. కందమూలపఫలాలు ఆరగిస్తున్నారు. దాంతులూ ధర్శ 
చారులూ అయి తపోనిరతులయి వున్నారు. గంధ ర్వరాజుల్లా వున్నారు. 
వారి మొగాలలో రాజకీవ్‌ వుట్టిపడుతో ౦ది, వాళ్ళు చేవతలో మను 
మ్యులో చేనూహించశళేకుండా వున్నాను, సర్యాభర ణాలూ ధరించు 
కుని వొక చక్క-నిపిల్ల వాళ్ళ యిద్దరికీ మధ్య వుంది. నేను మూశాను. 
ఆ,క్రీమాలంగా వాళ్ళిద్దరూ అనాథకిందకట్టి నన్నిలాచేశారు.. కనక, 
నురగలు కేరుకున్న ఆనుగ్గుకి రక్తమూ నేను తాగాలి. ఇది నా 
మొదటి కోరిక. ఇంతవరకూ నేను నిన్నేమీ కోరలేదు. వాళ్ళర కం 
మాత్రం నాకు కావాలి. యుద్దంచేసి వాళ్ళని చంపి ఆర క్షం నా 
కివ్యాలి ౨ అంటూ యేడుస్తూ గోలపెడుతూ చెప్పింది. 


చానిమాద మళ్ళీ మండిపడి ఖరుడు * విన్నారా ? మనువ్యులుట. 
ఇద్దరుట. నారచీరలు క టి శ స్తా స్తాలు భరించివున్నారుట. ఒక ఆడ 
దానితో కూడా ఘోర మైన యిోదండకారణ్యంలోనే వున్నా రుట. 
వాళ్ళని ముగ్గురినీ మీరు చంపెయ్యాలి. ఇదిగో నాసోదరి వాళ్ళ 
ర_క్షం తాగుతుంది. కనక, మిరు వెళ్ళి వెంటనే వాళ్ళని నంవారించఛి 
దిని కోరిక తీర్చండి ”' అని యము ల్లాంటి సధ్నాలుగురు రాక్షసుల 
కాజ్ఞాపించాడు. ఇది విసీవినడంతోకు గాలియెగర గొట్టిన మేభుశకలా 
లాగ. ఆరాత్సనులు శూర్భణఖతో కూడా  యెగిరిపోయారు ; కాని 


శీరి రామవూయణం0౦ 


ఉద(గలేజుకై న రాముణ్ణి చూడగానే దావాగ్ని చూసిన యేనుగుల్లాగ 
నిర్విజ్ణు అయిపోయారు. 


౨0 
రాముడు ఖరుని అనుచరులను నంహారించడం 


“అరిగో, చాళ్ళిద్దశే నన్నిలా చేశా” రంటూ ళూర్చణఖ చూపిం 
చింది. వాళ్ళుకూడా సీతతోనూ లక్ష్ముణునితోనూ పర్ణశాలలో 
కూచుని వుండిన రాముణ్ణి చూశారు. 

రాముడు వాళ్ళు క డగాచే సంగతి అంతా (హించి “త్రమ్యుడూ 
నువ్వు సీతదగ్గర వుండు. నేను శూర్చణఖమాటమిాద వచ్చిన వీళ్ళ 
నిష్తుడే సంవారించివస్తాను *” అని చెప్పాడు. లక్ష్మణుడు సే 
అన్నాడు. వెంటనే రాముడు ధనుస్సు ఎక్కు పెట్టి బాణాలు తోెడిగి 
ముందుకి వచ్చి “మేము దశరథమహారాజు కొడుకులం. నాచేరు 
రాముడు నాతీమ్ముని వేరు లక్ష్మణుడు. నాభార్య అయిన సీతతో 
కూడా మేము చొరశకస్టం కాని -యిీో దండకారణ్యానికి వచ్చాము. 
మేము ఫలాలూ దుంపలూ మాత్రమే భక్రీస్తున్నాము. ధర శం 
తష ప్పక తపస్సు చేసుకుంటూ దాంతులమై . యిక్కడ నివసించి 
వున్నావు. మోరు మమె శ్రందుకు హింసిస్తారూ ? మూరు పాపాత్ములు. 

సాధుస సజ్జనహింసకులు, మిమ్ము సంవారించవలసిం దని నన్ను 
మవార్దులు నియోగించగా నేనిక గాడికి వచ్చాను. తుచ్చులాశా,. 
అక్కడే నిలవండి. అడుగు. కదిపారంకే మాట తీక్కథు. మికు 
(పసాణాలమోడ ఆశన్రుం కే వక్కణ్ణుంచే పారిపొండి * ఆంటూ వల 
కక్కుతూ వ్రురిమూాడు, 

డానిమోద ఆరాక్షసులు పధ్నాలుగురూ మిక్కి.లీ. తజ 
శూలాలు ఎత్తిపట్టుకుని “ భదొర అయిన ఖరాసురునకు అప 


[రా.అర. 7] అరణ్యకాండ 49 


వేసి నవ్వు కోపం “తెప్పించావు. కనక, నువ్వే యిష్మళడు మాచేతుల్లో 
(పాణాలు విడిచిపెడ తావు, ఇందరం వున్నాము, మాయెదట నువ్వు 
నిలవనే లేవు, నువ్విక యుద్ధం చే నే దేమిటీ ! ఇదిగో చూనుకో మాళూలా 
లతో నువ్వు సచేతవున్న ధమస్సూ, నీపరా(కమమూ, సీ పాణాలూ 
కూడా విడిచిపెడతావు *” అని యొగిరిపడుత్లూ రామునిమోద శూలాలు 
విసిరారు ; కాని వెంటనే పధ్నాలుగు ఛాణాలతో రాముడు 
ఆపభ్నాలుగు శూలాలూ ముక్క-లు చేసేశాడు. 

అంతటితో వూరుకోక ఇంకా కుద్దుడై 'సూర్యబింబంలాగ మండి 
పోతున్న మరో ' పధ్నాలుగు బాణాలు తొడిగి, పర్వ తొలమిద 
ఇంద్రుడు వజాయుధం చేసినట్టు వాళ్ళమిాద చేశాడు. వెంటనే వాళ్లు 
౪ చేలమిోద పడిపోయారు, ' వాళ్ళ ర క్షంతో భూమి అంతా తడిసి 
పోయింది. అది చూసి శూర్పణఖ బొబ్బలు పెట్టుకుంటూ మళ్ళీ పరు 
త్తి పోయి అప్పటికి ముక్కు చెవులలోనుంచి కారుతున్న " రకం 
కొంచం లయెండిపోగా బంకతో నిండిన అందుగుచెట్టు లాగ గోల 
పదుతూ a ముందు కూలబడింది, 


అలు. 
నువ్వు శూరుడవు కావని కూర్చణఫే 'ఖరుజ్జి నిందించడం 


అది. చూశాటప్పటికి ఖరునకు క్రోధం మదీ యెక్కు- వయి. Se 
“సేనా నరులను సంహారించిరమ్ముని పచ్చి నెత్తురు ' క్ల రాక్షుసులను 
పంపానే, మళ్ళీ యెందు కేడుసావూ ? . నేను పంవినవాశ్లేమి . సామా 
న్యులా?, నాఅనుచరు లంధరిలోనూ చేనంశు వాళ్ళే. ఇ కాళ్టద రా 
తెక్కు_వ. వాళ్లు .నాక్లు ప్రాణన్నే హితులు, ఒకళ్ళని. చంపుతాశళేగాని 
వాళ్లు ఇ నా నర్కూ వాళ్లు. నాశెపష్వుడూ వ్యతి రేకం చెయ్యడం యెరగనే 


ర్ట శానూయణం౦ 


యమెరగరు. మళ్ళీ నువ్వు. * రక్షించు రక్రీంచు * అంటూ పాములాగ 
పడి పొర్లుతున్నా వు దీని కేమి కారణనూూ ? ఎందరి నైనా రక్షీంచగల 
చేనుండగా, అనాథలాగ యేడవడం మంచిది కాదు, లే, లే భె ర్యం 
తెచ్చుకో , చెంబేలు పడిసోకు * అని ఖరుడు దాన్ని వూరడించాడు, 


జానిమిోాద ళూర్ప్చణఖ కళ్లు తుడుచుకుని కూచుని * నాముక్కూూ 
చవ్టలూ పోయాయి ర కృంతో నిండిపోయివున్నా ను. నువ్వు నన్నూ 
రడించి "రామలక్ష ణులను సంహరించవలసిం దని మహాబలశాలు రన 
పధ్నాలుగురు రాశ్తనులను పంపాను ;' గాని రాముని బాణాలతో 
వాళ్లు నేలగూలి చచ్చిపోయారు. అలాంటివాళ్ళని చందిన, రాముణ్ణి 
చూశాటప్పటికి నాకు వొణుకు వుట్టింది. అంచేత నేను మళ్ళీ నిన్ను 
శరణుచొచ్చాను. విచారం అనే మొసళ్ళతోనూ, భయమనే కెరటాల 
తోనూ నిండివుండిన విశాలకోకసాగరంలో పడి మునిగిపోయిన నన్ను 
ఇప్పటికైనా వుద్ధరించు. నామోదా ఆరాక్షసులమోదా నీకు దయ 
వండిన ట్రయి తే-రామునితో పోరాడ్డానికి నీకు శ వే ఛ్రైర్యమూ వున్న 
ట్టయిలే దండకారణ్యంలో కాలు'పెట్టిన 'ఆనరాధముణ్ణి సంవారించు. 
నాకు పరమశ్రు వైన రాముణ్ణి నువ్వు సంహరించకపోలే నీయెదకే . 
చేను (ప్రాణాలు. విడిచెపెడ కాను. నువ్వు గొప్పవీరుడ వే. గొప్పపై న్యాని 
కన్నీ నాథుడవే; కాని మహావీరు డైన రామునియెదట నువ్వు నిలవ 
చేవని నాకు తోస్తోంది. ఇద్దరు _ మనుష్యులను సంవారించలేని వాడవు, 
నువ్వు శూరుడవంే యేమిటి, పరాక్రమశాలి వంశే యేమిటి? కొద్ది 
పాటి బలవమరా, స్ఫల్ప పరాక్రమమూ గల నువ్వు ఈజనస్థానంలో 
వుండతగ్గవాడవు కావు. నీపరివారంతో కూడా త్వరగా దయ చెయ్యి. 
రామునియెదట నిస్తేజడ వయిపోయిన నువ్వు భూమిమోద మన్నవు, 
శ్లీనుంగాగే నశించిపో శాన. నాముక్కూ_ చెవులూ కోసిన రాముడు 


అరణ్యశోండ్‌ రే 


మహా తేజళ్ళాలి. అతని తమ్ముకున్నూ మహావీరుడు *” అంటూ నె త్తీ 
నోరూ బాదుకుంటూ యీడ్చ్వేసింది. 


౨౨ 
పధ్నాలుగు వేలరాక్షసులతో ఖరుడు రామునిమీదికి బయలుదేరడం 


శూర్పణఖ మాటలకు ఖరుడు "చాలా రోషం తెచ్చుకున్నాడు. 
దాంతో రాక్షసను లందరూ వింటుండగా వాడు ోనీకు జరిగిపోయిన 
అవమానం చూడగా నాకు కలిగిన (క్రోధం వుప్పెనలాగ భరించ 
రాకుండా వుంది, రాముక్ణి చేను ఏరుడని లెక్క పెట్టను. 'లానుచేసిన 
దుష్కా-ర్యాలకు ఫలంగా వాడిప్పుడే (ప్రాణాలు విడిచి పెడతాడు, 
ముందు కన్నీరు తుడుచుకో. ' భయంవిడిచిపెట్టు. తమ్మునితో రాముణ్ణి 
'నేను యమమందిరానికి పంచేస్తాను నమ్ము. నాగండ్రగొడ్డలితో 
నిమిమంలో వాణ్ణి అేగ్గా స్టేస్తాను లే వాడి వేడివేడి రక్తం తాగుదు 
వుగాని రా” అని పరవళ్ళు తొక్కాడు. 


అది చూచి శూర్పణఖ మూార్టురాలు కనక, ఖరుల్ణో క్‌ నువ్వుచాలా 
గొప్పవాడ ” వని పోగడింది. అలాగ తనసోదరి తనని మొదట 
దూపి.చడనుూ తరవాత భూవించడమూ అయాక ఖరుడు దూవషణు 
డనే నేనాధిపతిని చూసి “* మనపధ్నాలుగువేల మైన్యమూ సిద్ధం 
చెయ్యి. మన్నసై నికులు రాక్షను లందరిలోనూ చెప్పుకో తగ్గవీరులు, 
వాళ్ళు భీమ వేగులు, యుద్దాలలో వెనకంజ మమొరగ నివాళ్ళు. నీలమేఘ 
శ్యాములు, ఎలాంటి క్రూరకర్న్ళ చెయ్యడని కయినా జంకని ' ఘోర 
చీక్తులు, జనహింస అంశే వాళ్ళకి పండుగు. అంతబలమూ, అంత 
శేజన్నూ కలవాళ్ళు లోకంలో యెక్కడా. లేరు. వ్యాపుముఖు నైన 
వాళ్ళ నండరిసీ తోందర"పిట్టు, నారథం సిద్ధం చేయించు, నొధ్ధన్న 


5 రామాయణం 


స్పులూ అము లపొాదులూ చిత్రవిచిశానై న ఖడ్రాలూ, శక్తులూ. రథం 
మాద వుంచు. పౌల స్తు $ లందరిలోనూ నేనే ముందుగా దుర్విసీతుడై న 
రాముణ్ణి సంహరించడానికి వెడతాను ” అని చెప్పాడు, 


దాషణుడు వెంటనే ఆరథం తెప్పించాడు. అది సూర్య బింబం 
లాగ మెరిసిపోతోంది. గు_రాలు చాలా. చక్కగా వున్నాయి. రథా 
నికి బంగారంతో నగిషీ చేశారు, చగక్రాలకున్నూ బంగారపు పని 
వేశారు. నోగలకు వైడూర్యాలు చెక్కారు. శిల్పులు దానిమోద 
చేపలూ పుప్పాలూ, చెట్లూ పర్వతాలూ సూర్యచంద్ర బించాలు 
రకరకాల పక్షుల్యూ నక్షకాలూ చెక్కారు. చిరుగంటలు మోగు 
తుండగా వచ్చిన రథంయెక్కి ఖరుడు 'తేరిచూశాడు. 


అలాగ ఖరుడు రథం యెక్కగానే ఫీమవిక్రములై. న రాత్ససులు 
వొకే దూపషణుక్తో పరివేష్టించి. నిలిచారు. ధృఢక ౦చుకాలూ గొప్ప 
గొప్ప ఖడ్తాలూ ఛనుర్భాణాలూ ధరించివుండిన లూసె నికులను ఖరుడు 
క్‌ బయలు దేరండి ౫” అని' ఆజ్ఞాపించాడు, వేంటనే వాళ్ళందరూ ఆమహో 
కకం: ఎంతా దద్దరిల్లుపో యేటట్టు బొబ్బలు పెడుతూ బయలు చేరారు. 
వాళ్ళుమద్ల రాలర్యా, పట్టసాల్మూ pena గండగొడ్డళ్లూ ఖడొలూ, 
చశాల్లూ తోమరాలూ, శక, లూ పరిథులూ, 'అనమాన బాణాలూ, 
గోడలూ, కత్తుల్యూ 'ముసలాల్యూ వజ్రాలూ. ధరించి యమభటుల్లాగ 
మవాభయంకరంగా వున్నారు. 'ఇలాంటీ పధ్నాలుగువేలమంది రాత 
సులు జనస్థానం నుంచి టయలు'బేధారు. 


వాళ్ళలా కదలగానే ఖరుని యింగితేం గుర్తించి సారథి గులో 
లను అదలించాడు, రథం బయలుదేరింది, రథనేమిధ (నితో ఆకాశం 
బద్దలయిపోయింది. జాంతో ఖరుడు శ్రది కు కు డయిపోయాడు, * త్వరగా 
పోని. ము 2” అని వామ సారథిని తొంధర"పట్టోడు, 


అటే 
రాక్షసులకు దారిలో దుర్నిమిత్తా లు తోచడం 


ఖరుడు దండయాత్రకు బయలు బేరగానే గాడిదల్లాంటి మేఘాలు జన 
స్థానం అంశటా నెత్తురులాంటి వర్ష ౦ కురిశాయి. బాట సమంగానే 
వుండినా పువ్వులు చల్లడంవల్ల చక్క-గా కూడా వుండినా ఖరుని రథా 
శ్వాలు వెళ్ళి వెళ్ళి అమాంతంగా కూలబడ్డాయి. కొరివి చుట్టచుట్టి 
తగిలించిననట్టు సూర్యబించానికి ఎర్రని అంచులతో నల్లని పరివేమం 
వర్చడింది.  బంగారపుకామగల ఎత్తయిన ధ్యజంమిద _ పెద్దగద్ద 
వాలింది. మాంసభుక్కు_లై న పక్షులూ జంతువులూ జనస్థానం దగ్గిరికి 
వచ్చి గాడిదకూతలు కూశాయి, తూర్పుదిక్కున నక్కలు చేరి రాక్ష 
సులకు అమంగళశరంగా వూళ పెట్టాయి. బద్దలాసిపోయిన పర్యా 
లాగ మేఘాలు ఆకాశం అంతా క మేసి ర క్ర మే కురియసాగాయి. 
దిక్కూ తెన్నూ తోచకుండా వొళ్ళు గరిపొడిచేటట్టు దారుణమైన 
చీకట్లు అలముకున్నాయి. క్రూరమృగాలూ, రాబందులూ, గద్దల, 
నక్కల్యూ ఖరున కెదురుగానే వస్తూ ఘోరంగా అరిచాయి. నక్కలు 
నేన ముందుకి వచ్చి యుద్ధంలో పరాజయం సూచిస్తూ నిప్పులు 
కక్కుతూ అరిణాయి, పరిఘూయుధం వంటి ధూమకేతువు సూర్యుని 
దగ్గిర కనపడింది. అమావాశ్య కాకపోయినా ఆ వేళ రాహానవు 
సూర్యుణ్ణి పట్టుకున్నాడు, ఓరుగాలి ఏవసాగింది. సూర్యుని కాంతి మంద 
గించింది. శ్మాతీ కాకపోయినా ఆకాశాన నక్ష(కాలు మెరిశాయి 
చెరువులలో చేపలూ తాబేళ్ళూ. మునిగిపోయాయి. తోమరపువ్వులు 
శాలిపోయాయి, పువ్వులూ, కాయలూ, పళ్ళూ-- చివరికి ఆకులుగూడా 
రాలిపోయి చెట్లన్నీ మోడులయిపోయాయి. . గాలి ఆగిపోయాక 
దుమ్ము రేగింది. గోజువంకలు వికటంగా కూశాయి, భయంక రా 


84 రామాయణం 


లైన ఉల్కలుపడ్డాయి.. పర్యకాలతోనూూ, అడవులతోనూ భూమీ 
అంతా గడగడ వణికిపోయింది, రథంమిోిద కూచుని వురుముతున్న 
ఖరుని యెడముభుజం అదిరింది. కంఠం బొంగురుపోయింది. 'మాస్తూం 
డగానే అతని కళ్ళు సీళ్ళు కమా రయి నుదుపుమొద ముసలితనం 
కనపడింది. అయినా వాడు మూర్భ్యత్వం వహించి వెనక్కి. మళ్ళలేదు. 

మై పెచ్చు, అవమువళోత్వొ తాలు చూసి రాక్ష సులతో * మవోబల 
పరాక్రమశాలి నైన నేను ఈవుత్సాతాలు లక్ష్యుపెట్టను. నాబాణా 
లతో ఆకాశాన వున్న నతు[కాలనుగూడా రాలగెడ తాను, మృత్యు 
వునకు గూడా మరణం కలిగిస్తాను ; కాని నాతీళ్ష బాణాలతో రాముణ్ణే 
వాని తమ్ముస్లో చంపకండా నేను వెనక్కీమళ్ళను. ఎవ తెకోనం రావు 
లవ్ష్మ్మణుల కిలాంటి దుర్చుద్ధిపుట్టిందో అనాసోదరి శూర్పణఖ ఆరామ 
లక్ష్మణుల ర క్షం తాగి స Sue re కావలసిం చే. యుద్ధాలలో 
క్రంతపరకూ- శే నవజయం యెరగను. అది మోకందరికీ ెలిసిం చే, 
అందులో అబద్ధం యేమి లేదు. ఐరావతం యెక్కి. వజాయుధం 
వేతపట్టివచ్చినా మహేం[దుణ్జయినా కూల్చేస్తాన్సు నాకా క్షుద్ర 
మానవు లొక అక్కా ?” అంటూ చెప్పాడు, 

ఆరాతుస నేన మృత్యుసన్ని హీతం కనక్‌ తమ (ప్రభోను దర్పం 
చూసి జయజయధ్యనులు చేసింది. ఈయుద్ధం చూడా మని మహాత్ళు 
నైన మవార్దులూ, చేనతలూ, గంధర్వులూూ, సిద్ధులూ, చారణులూ 
ఆకాశాన కూడి * నోవులకూ, (బోవ్మాణులకూూ, లోకకల్యోణం క్రోశే 
హారీ కందరికిన్ని మంగళం అగుగాక, సుడర్భనచక్రథోరి అయిన 
శ్రీ మవోవిక్ణువు అసుళులను సంహరించేటట్టు శ్రీరామచంద్రుడు 
ఈరాశ్తనుల సనందరీసీ సంవారించి విజయం పొంజాలీ* అంటూ 
గట్టిగా చెప్పుకుంటూ ఆయువు మూడి యుద్దానికి వెడుతున్న రాక్షస 
టైం చూశారు, 


అ 


అరణశాం౦ండ క్ర 


ఖరుడు యథా(పకారం నదర్పంగానే వెకుతున్నాడు. రాక్షస 
"సై నికులున్నూ అంతేదర్పంగానే వెడుతున్నారు. శేనగామిా, పృథు 
(గీవుడూ, యజ్ఞశ (తువూ, విహంగముడూ, దుర్ణయుడూ, కరవిరాక్షుడూ, 
పరువుడూ, కాలకార్నుకుడూ, మేఘమాలీీ మహామాలీ సర్పా 
న్యుడ్యూ రుధిరాశనుడూ - ఈపన్నెండుగుకు రాతసవీరుల్యూ ఖరుణ్ణి 
పరివేష్టించివున్నారు. మహోకపాలుడూ, స్థూలాక్షుడూ, (పమాధీ, 
(త్రిశిరుడూ -- ఈనలుగురు వీరలూ దూవణుక్ణి పరివేష్టించి వున్నారు. 
ఇలాగ ఆరాక్షసు లందరూ (గవోలన్న్నీ చంద్రసూర్యులను చేశేటట్టు 
నామలత్ర్య్ఞుణులను సమోావించారు, 


లిజీ 
రాముడు రాక్షసులను ఎదిరించి నిలవడం 
ఘోరపరాక్రము డైన ఖరుడు బయయిటేరాక ఆశమంలో వున్న 
రాముడున్నూ ఉత్స్పాతాలుచూశాడు. శరీరం గరిపోడివిస్తు న్న వాటిని 
చూపుతూ రాముడు “ తమ్ముడూ సర్వభూతాపహోరు లైన యా 
మహోత్సాతాలు చూశావా, ఇవి రాశ్షసవినాశానికి నచ్చాయి. 
దారుణంగా గద్టిస్తూ గాడిదలరంగు గల య;ిామేఘాలు రకం కురుస్తు 
న్నాయి. నాబాణా లన్నీ పొగలు కక్కుతూ యుద్ధంకోరుతున్నా యి. 
రుక నషం అయిన నా ధనుస్సు యుద్ధో త్సావాం వెల్లడీసోంది. 
ఈపిట్లల కూతలు వినగా మనకి భయో త్పాతాలూ జీవితసంఛయమూ 
కూడా కలిగే టట్టుంది. నాదఠ్నిణబాపాువు మాటిమాటికీ అదు 
రుతూ యుద్ధం తప్ప దని సూచిస్తోంది. మనకి జయమూ, శతువునక్రు 
పరాభవమూ కూడా తప్పదనివిసోంది. నీమొగం చాలా కళగానూ 
(వసన్నంగానూ వుండి, యుద్దోన్ను అటు లయినవారి మొగాలు వెల 
వెలబో తే యుద్ధంలో వారికి పరాజయం తప్పదు. అదిగో, రాక్ష 


వ్‌ 


సులు మళ్ళీ వస్తున్నట్టున్నారు. నారి సించానాదాలూ, భేరీఛాంకా 


56 రామాయణం 


'రాలూ వినిపిస్తున్నాయి. ఆపద వస్తుండని అనుమానం కలిగినవాడు 
అది తటస్థప కెమునువే జూగ్రత్తపడాలి కనక  చెట్లగుబురులలో 
దుర్గం లా వుండిన పర్వతగువా చూసి ధనుప్పాణినై సీతను అక్కడికి 
తీసుకువెళ్ళి జ్యాగత్తగా వుండు. నామాట కడ్డు చెప్పవద్దు, నాపాాహాల 
మోద వొట్టుపెట్టి చెబుతున్నాను. నువ్వాలస్యం చెయ్యవద్దు, త్వర 
పడు. నువ్వు ళూరకుడవే, వీళ్ళనందరిన్‌ నువ్వు సంహారించగలనవు, నాకు 
"తెలుసు ; శాని ఏళ్ళనందరినే rt క్క_క్లో చంపదలుచుకున్నాను”” అని 
చెప్పాడు. ee లక్ష్మణుడు మారుచెప్పకుండా, ధనుర్చాణాలు 
పుచ్చుకుని సీతను వెంటబెట్టుకుని గుహలోకి వెళ్ళిపోయాడు. 

లత్మ త్రాడు అలా వెళ్ళగానే “ప్‌! లకు శడు మపహాబాగా 
చేశా” డని పొంగిపోతూ రాముడు కవచం ధరించాడు, అన్నిలాగ 
వెలిగిపోతున్న అకవచం తొకుక్కోగానే రాముడు పొగ తగ్గిపోయిన 
అన్ని లాగ తేజరిల్లాడు. మరిన్నీ "అతను ధనుస్సు ఎక్కు-పెట్టి బాణాలు 
చేతేబుచ్చుకుని దిక్కు-లు విక్కటిళ్లే టట్లు నారి మోగిస్తూ యివళలికి 
వచ్చాడు. అప్పుడు "దేవతలూ, గంధర్వులూ, సెద్ధులూ, చారణులూ 
మవార్టులూ యుద్ధంచూడడానికి విమానాలమిద వచ్చి ఒకరితో 
నొకరు ఇక వం (యావ్మాణులకూ, లోక కల్యాణం కోశేవారికీ 

శుభం కలగాలి. చృక్రహస్తుడై న (శ్రీమహావిష్ణువు అసురులను సంవా 
రించేటట్టు రాముడు ఈరాక్షునుల నందరినీ సంహరించాలి. అయితే, 
అతిదారుణాలై న పనులుచేనే రాక్షసులు పధ్నాలుగువేలా? ధరా త్ను 
జెన రాము డొక్కడా? వీరికి యుద్ధం యెలాజరుగుతుందో కచా 2”? 
అనుకుంటూ రెప్ప వెయ్యక ౦డా Ve 

అప్పుడు- మహాోవేశంటో యుద్ధానికి సిద్దంగా వున్న 'రాముళ్లై 
చూచి సమ _స్తభూతాలూ గడగడలాడిపోయాయి. అప్పుడు శాతం 
క్రుద్ధుడైన రుద్రుడులా వున్నాడు, 


[రా.అర, 8] అధ ణ్య కాం డ్‌ 57 


ఇలాంటి సమయంలో ఘోరక నచాయుధధ్యజాలు ధరించి పెడ 
బొబ్బలు పెట్టుకుంటూ, పరవళ్లు తొక్కుతూ వస్తున్న రాక్షుసశేన కన 
పడింది. వాళ్లు సింవానాదాలు చేస్తున్నారు. ఒకళ్ళ నొకళ్ళు హెచ్చ 
రించుకుంటున్నారు. ధనుస్సు లెక్కు_పెట్లి జాయ ఘోసవేస్తు న్నారు, 
అవులిస్తున్నా రు. అరుస్తున్నారు. భేకీదుందుభులు మోాగిస్తున్నారు. 
ఈధ(ను లన్నీ కలిసి అడివి దద్దరిల్ల చేస్తున్నాయి. ఆధునికి (కూరజం 
తువుల్యూ మృగాలూూ, వట్టలూ, కూడా వెనక్కితిరిగి చూడకుండా 
పారిపోయాయి. రకరకాల ఆయుధాలు భరించి సాగరం ఫొంగివస్తు 
న్నట్లువచ్చి అనేన రాముక్ణి సమీపించింది, 

రణపండితుడె న రాముడున్నూ అంళా కలయ చూసి ఖర మె న్యం 
యుద్ధాభి ముఖమై వచ్చిందని తెలునుకున్నాశు. అప్పు డతను సకల 
రాతనులనూ సంవారించడాని కుద్యుక్కుడై డగు డయిపోయాడు, 
యుగాంతాగ్ని లాగ దుర్నిరీక్ష్యు డైన రాముణ్ణి చూసి వనచేవతలు 
పారిపోయాయి. అప్పుడు రాముని రూపం దక్ష్యృలి యజ్ఞం నాశనం 
చెయ్య బూనిన వీనాక పాణి శాద్రరూపం లా వుంది, 

అధనుస్సులతోనూూ ఆ ఆభరణాలతోనూ, అజెండాలతోనూ, అగ్ని 
లాగ మెరున్తున్న కవచాలతోనూ ఆరాత్షససై న్యం సూర్యోదయ 
కాలంలో ఆకాశం కమ్మివున్న సీలమేఘసమూపహం లా వుంది, 


౨X 
రాముడు ఖరుని న్యం నాశనం చెయ్యడం 
ఆశ్రమానికి రాగానే ఖరునకు- ధనుస్సు సజ్యంచేసుకుని వున్న "రాముడు 
కనపడ్డాడు. వెంటనే “రాముని మిదికి రథం నడికించా *” అని సారథి 
నాజ్ఞావించాకు,. తేమ (ప్రభు వైన ఖరుడు యుద్ధసన్న ద్ధుడు కావడం 


$8 రామాయణ ం౦ 


చూసి సింనానాదాలు చేస్తూ వంత్రులు వాణ్ణి పరివేష్టించారు. 
మహాపీరు లైన అమంత్రుల మధ్యవుండిన ఖరుడు నక్షత్రాల మధ్య 
వున్న అంగారకుడు లా వున్నాడు, 

అప్పుడు ఖరుడు సించానాదంచేసి చాలా బాణాలు విడిచి రాముణ్ణి 
వీడించాడు. అది చూసి మహాధనున్ధారి అయి వుండిన రామునిమిద 
మంత్రులూ సేనాధిపతులూ కూడా వేలబాణాలు వేశారు. సై నికులై న 
రాతసులున్నూ ముద్దరాలూ,  పట్టసాలూ, ఈూలాలూ (పాసలూ, 
ఖడ్రాలూ, గం(డగొడ్డళ్లూ ఏినురుతూ రాముళ్షి ముట్టడించారు. 
ము త్రం రాక్షసై న్యం ఆంతా గు(రాలతో నూ, వనుగులతో నూ, 
రథాలతోనూ, వచ్చి రాముకి నొక్కేద్దామని మేభఘాల్లాగ కమ్ముకు 
న్నారు. మరిన్నీ వాళ్ళందరూ పర్వతంమోిద మేఘాలు వర్షి ంచేటట్టు 
రామునిమోద శరవర్షం కూడా కురిళారు $; కాని రాముడు ఎన్ని 
నదులు వచ్చిపడ్డా సముద్రుడు మింగే సేటట్టు తీవబాణాలు విడిచి 
వాటిని : వ్యర్థం చేసేశాడు, - రాక్షసుల ఆయుధా లెంత తీక్షణంగా 
వుండినా, ఎన్ని పిడుగులు పడ్డా పర్వతం చలించనట్టు వాటిని రాముడు 
'లెక్క- చెయ్యలేదు; కాన్సి వాటివల్ల గాయాలు తగిలి కొంచెం రకం 
కారగా సంధ్యాకాల మేఘాలతో క్త ప్పబడ్డ సూర్యుడు లాగ [పకాళిం 
ఇాడ్గు. దేవతలూ గంధర్వులూ, సిద్ధులూ, మహధ్టలూ, అనేకవేల 
'రాక్షనుల మధ్య చిక్కి వున్న రాముక్ణి చూసి చాలా దుఃఖుంచారు. 

అప్పుడు రాముడు మిక్కి_లీ (క్రోధం శెచ్చుకుని చక్రం అయిపోయే 
టట్టు ధనున్వువంచి శావసులమోద వందలూ వేలూ బాణాలు విడి 
చాడు రాముడు విడిచిన బౌణాలన్నీ అనివార్యాలు. దుస్పహోలు. 
యమదండసమానాలు. అబాణాలు యమపాశాల్లాగ రాశుస్న్వసె న్యం 
మోాదపడి వాళ్ళ ప్రాణాలు తీశాయి. మరిన్నీ, అబాణాలు రాశక్రుసుల 
(ప్రాణాలు తీసి ఆకాశాన వ్యాపించి అగ్నిజ్యాలల్లాగ మెరిశాయి 


అక్‌ ణ్య కాండీ 59 
మరిస్నీ మండిపడుతూ రాముడు విడిచిన బాణాలు వాళ్ళ ధనుస్సులనూూ, 
జెండాలనూ కవచాలనూూ, శిరస్రాణాలనూూ, శిరస్సులన్యూ సక లాభరణ 
భూవీ.తాలై న చావానులనూ వనుగుతొండాలవంటి తొడలనూ, 
భేదించ్రశాయి. రథాలనూ రథాలకు కట్టిన గస్మ్రాలనూ, సొరథులనూ, 
వనుగులనూ, మూవటీళ్ళనూ, యోధులనూ, గ్యూరాలనూ, రాతులనూ, 
ఎగిసిపడే కాల్బంటులన్యూ కూడా అనేకంగా నాశనం చేశాయి. 

రామబాణాలు భరించలేక రాక్షనులు వడవసాగారు. రాను 
బాణాగ్ని కి రాశ్షససైె న్యం ఎండిపోయిన అరణ్యం అయిపోయింది. 
అయినా, మహాోథై ర్యవంతులని పురుపడ్డ రాశ్షసవిరులు మరికొందరు 
ముందుకి వచ్చి మోదపశ్డారు ; గాని రాముడు వారి బాణాలనే 
కాక వాళ్ళని కూడా నాశనం శ్లనేశాడు. వాళ్ళందరూ గరుత్మంతుని 
"రెక్కూలవల్ల పుట్టినగాలికి చెట్టు పడీపోయేటట్టుచాపచుట్టుగా పడిపో 
యారు. మిగ్గినవాళ్ళు ఖరునిదగ్గిరికి పారిపోయి శరణుచొచ్చారుం 

అది చూసి దూషణుడు వాళ్ళనందరినీ (పోత్సహించి మళ్ళీ రాముని 
మీది కురికించాడు, ఈమాటు రాక్షసులు ముద్దిచెట్లుూ, "తొడిచెట్లూ 
రాళ్లూ పుచ్చుకుని కొందరూ కత్తుల కటార్హూ, గండ్రగొడ్డళ్ళూ, 
ళూలాలూూ, ముద్దరాలూ ధనుస్సులూ పుచ్చుకుని కొందరూ యుద్ధం 
ప్రారంభించారు, దీంతో రామునకూ రాక్షుసులకూ ఘోరయుద్ధం 
(పారంభమయింది. చమూనేవాళ్ళకి శరీరాలు గరిపొడిబాయి, గావ 
కేకలు పెడుతూ రాక్షసులు తన్ను ముట్టడించగా రాముడు సీంవా 
నాదం చేసి గాంధ ర్వాస్త్రుం (ప్రయోగించాడు, చెంటనే రాముని 
ధనుస్సునుంచీ వేనవేలు బాణాలు బయలుదేరి దశదిక్కు.లూ నీండీ 
పోయాయి. దొంతో, శాముడు బొణాలు పుచ్చుకోడం తొడగడం, 
గొచిలోగడం, విడవడం గు ర్రించలేకపోయారు ; కాని ఆబొణాలు తగిలి 
అవస్థలు మాత్రం పడసాగార, మరిన్నీ వాళ్ళకి రామును. కోటిలో 


60 రామూయణ6 


నుంచి బాణాలు క క్కుతున్నట్టు క నపడ్హైడు. అబభాణాలతో ఆకాశం 
నిండిపోవడమే గాదు సూర్యుడున్నూ మరుగుపడిపోయాడు, 


నూటివూటికీ రామునిబాణాలు పజ్హాయి, మాటిమూటిక్షీ దెబ్బలు 
తిని రాశ్షసులు పడిపోయాక. మైన్‌ ఇ వాళ్ళు క కొందరు చెట్లు కూలి 
నట్టు కూలీ కొందరు తలకాయ లెగిరిపోయిా, కొందరు డొక్కలు 
చీలిపోయీ కొందరు నిలువునా ముక్క లయిపోంయయా పడీపోయారు. 
భూమి అంతా రాతసశ్‌ ్గ వాలతోే నిండిపోయింది. 


బీడి 
సైన్యం అంతా నశించగా ఖరుడే రామునిమీద పడడం 


ఇలాగ తన సైన్యం అంతా నశించడం చూసి దూవణుడు (కోధో 
(డీక్కుడై మరో అయిదు వేలమందిని రాముని మీదకి కవ్వించాడు. 
వాళ్ళు మహో వేగులు. ఎలాంటివాళ్ళన్‌ లక్ష్యు పెట్టనివాళ్ళు. ఎలాంటి 
యుద్ధాల్లోనూ వెనకంజవెయ్యడం యెరగనివాళ్ళు. వాళ్ళందరూ 
కూలాలూూ పట్టసాల్యూ ఖడ్లాల్యూ బాణాలూ రాళ్లూ రప్పలూ 
విసిరి ముంచేశ్తేశారు; కాన్కి (ప్రాణాంతకమైన అవర్షం అంతా తన 
తీక్ష బాణాలతో మళ్ళించేసి ఛైర వంగా నిలబడ్డాడు రాముడు. ఆబోతు 
ఎంతవర్ష ౦ పడుతున్నా లత్ష్మ్యుం-చెయ్యకుండా కళ్ళుమూసుకుని నిలవబడి 
వుండేటట్టు రాముడు ఆ ఆయుధవర్షం లెక్క చెయ్యక వోడ మే కాకుండ్యా 
మిక్కిలీ శ్రుద్ధుడై. దావాగ్నిలాగ మండిపోతూ తనబాణాలతో శతు 
వులను కచ్పేశాడు. అదిచూసి సహించలేక దూవణుడు కూడా 
వీడుగుల్లాంటి కరాలు రామునిమోద విడిచి" పెట్టాడు, 
రామునకు మరీకోపం వచ్చంది. వెంటనే మొదట అతేను క్ష్సరోం 
(ప్రయోగించి దూషఃఖని చేతివున్న మవాధనస్సు ముక్కలు చేశాడు, ' 


అరణ్యకాండ ల! 


నాలుగు బాణాలు వేసి నాలుగు గు రాలనూ కూల్చాడః. అర్ధ చంద్ర 
చాణం ప్రయోగించి సారథి తల యెగరగొట్టాడు, మరో మూడు 
బాణాలు విడిచి దూషణుని గుండెలు పగలగొట్టాడు, 


దీంతో చాలా శిర్యం "తెచ్చుకుని పర్వత శిఖరంవంటి పరిఘ పుచ్చు 
కని బయలుదేరాడు దూవణుడు. దానికి బంగారుకట్లు వేశారు. 
ఎన్నో బేవత్నాసై న్మాలను అది ఎన్నో మాట్లు మర్షించివుంది. ఛభూలా 
ల్లాగ దానినిండా యినపమేక్షులున్నాయి. శత్రువుల కొవ్వుతో అది 
జివజివలాడుతోంది. వజాల్లాగా విడుగుల్లాగా అది అతికఠినంగా వుంది 
' అది యెన్నో ఫ(త్రుగోపురద్య్వారాలు బద్దలుకొట్టిందిం దాన్ని చూస్తేనే 
ఎలాంటివాళ్ళూ గడగడలాడిపోతోరు. అలాంటి పరిఘ పుచ్చుకుని 
దూవణుడు సింహనాదం చేస్తూ ముందుకురి కాడు ; గాని రాముడు 
"రెండు శరాలు విడిచి చూస్తుండగానే వాడి చేతులు తెగొట్టాడు, 
దాంతో ఇంద్రధ్వజంలాగ ఆపరిఘ వొకవై పునా, వోోడులాంటి వాడి 
మపోశరీరం మరోవై పునా పడిపోయాయి. అలా పడిపోయిన దూవణుడు 
కొమ్ములు తెగి పడిపోయిన పెద్దయేనుగులా వున్నాడు. దూవణు డలా 
పడివోవడం చూసి * బాగు బాగు” అని సకలభూతాలూ రాముణ్ణి 
మెచ్చుకున్నాయి. 


ద్రింతేలో మవాకపాలుడ్యూ స్థూలాక్షుడ్యూ, (పమాధీ అనే 
ముగ్గుకు సేనానులు రామునిమిది కురి కారు. మవ+కపాలుడు పెద్ద 
చఛచూలం పట్టుకువచ్చాడు, స్థూలాొక్రుడు పట్టసం పట్టుకువచ్చాడు, పర 
శ్వధం పట్టుకుని (పమాధి వచ్చాడు. వాళ్ళ రోక చూసి రాముడు అతిధు 
లను సత్కరించేటట్టు మూడు లీక బాణాలతో వాళ్ళని కీయుమనిషిం 
పోకు, వెంటనే మహాక్‌సొలుని తల యెగరగోట్లాడు, ఎన్నో 'బోణాలు 
బేసి (బమాధిని కూల్వాడు , తీక్ట బాణాలతో స్టూలొమృునికళ్ళు వీ్తీ 


J2 ఛూమాయణంర 


శాడుు అయిదువేల బాణాలు విడిచి దూవణునితో వచ్చిన అయిదు 
చేలమందిసీ కూడా యవులోకానికి పంపించాడు. 


ఖరు డది చూశాడు. వెంటనే (క్రుద్దు డయిపోయి “ఇచే క్షుద్రు 
డైన మనుష్యునితో యుద్ధంచేసి దూవణుడు తేన అనుచరు లందరి 
తోనూ కూలిపోయాడు, మిరంతావెళ్ళి నానా ఆయుధాలతోనూ 
వాణ్ణి కుళ్ళబొడవండి ” అని అరిచాడు. ఇలా అరిచి ఖరుడుకూడా 
'రామునిమిాది కురికాడు. అదిచూసి క్వేనగామిో, పృథు(గ్రీవుడూ, 
యజ్ఞ శతువ్లూ వివాంగముడూ దుర్ణయుడూ, కరవీరాక్షుడూ, పరు 
షుడూ కాలకార్ముకుడూ, మేఘమాలీ, మహామాల్సీ సర్పముఖుడ్తూ, 
రుధిరాశనుడూ ఈపన్నెండుగురు నేనాధిపతులూ గూడా తమతమ 
పిగభటులతో రామునిమొద కురికారు. “ఆ రండీ *” అని వురిమి 
రాముడు హేమవ(జవీభూవీ'తొ లైన అగ్గివంటి బాణాలతో ఆమిగిలిన 
సైన్యాన్ని కూడా ఖొట్టళాడు, రుక @సుంఖాలు కావడంవల్ల పొగతో 
కూడిన అగ్ని వో(క్రాల్లాంటి ఆబాణాలం వజాయుధం పెద్ద పెద్ద చెట్లను 
కూలగొస్టుటట్టు వాళ్ళని కళాల్చేశాయి. కవచాలు బద్దలయి ధను 
స్సులూ బాణాలూ ముక్కొలయి ఆరాత్ససులందరూ రక్తంవోడు. 
కుంటూ భూమిమోద పడిపోయారు. రక్తం వోడ్చుకుంటూ జుట్టువిడ్‌ ' 
పోయి వున్న" ఆరాత్షసులతో, యుద్గభూమి, దర్భలతో నిండిన అన్ని 
వో(తవేదిలా వుంది. ఇలాగ ఆవనం అంతా రాక్షసుల రక్షమాం 
సాలతో నిండిపోయింది. మనుమ్యుడై న రామునివేతిలో ఇలాగ పధ్నా 
లుగువేలమంది రొతసవీరులూ కూలిపోయారు. మొత్తానికి వచ్చిన 
శాత్తను లందరిలోన్యూ ఖరుడొక్క_డూూ (తీశీరు డొక్కడూ ఇటు 
రాము డోక్కడూ మాత్రమే యుద్ధభూమిలో మిగిలివున్నా రు: 
అలాంటి తన మహాపీరులందరూ రణభూమిలో పడీపోయి వుండడం 


అరణ్యకాండ 68 


నహించలేక ఖరుడు వజ్రాయుధం యె_త్తి యిం(దుడు బయలు చేరినట్లు 
రామునిమోదికి బయలు చేరాడు, 


చీ 
రాముడు త్రిశిరుణ్ణి సంహరించడం 

అలాగ ఖరుడు రామునిమోద పడడానికి వెడుతూ వుండగా, (తిశిరు 
డనే సేనాధిపతి సవినయంగా సన్నిధికి వచ్చి “పీరాధిపీరా ! నువ్వు 
వెనక్క్‌.మళ్ళి యోపనిలో దయతో నన్ను నియోగించు. రాముడు 
నాచేత' కూలేటట్టున్నూ చూడు. సమ స్పరాక్షుసులకూ పరమవిరోధి 
అయిన రాముణ్ణి నేను సంవారిస్తా నని యిజే కత్తి ముట్టి నేను 
(సమాణం చేస్తాను. నను రాముక్ణయినా సంవారింవాలి. రాముడు 
నన్నయినా సంవారించాలి గాని యిక్కడ ఛురో పద్దతి లేదు. నువ్వు 
సావ్నీవై అంతా చూస్తూ వుండు. నేను రాముళ్లీ సంవారిస్తానా, 
నువ్ఫు సంతోవంగా జనస్థానానికి వెళ్ళవచ్చు. లేదూ నేనే పడిపో 
తానా అప్పుడ. నువ్వు రామునిమిదికి వెళ్ళడం వుండనే వుంది. ” 
అని (రించాడు. దానికి ఖరుడు మృత్యులోభొంవల్ల (తిళిరుణ్ణ అను 
(గ్రహించి “సా, నువ్వే యుద్ధం చెయ్యి 5” అని సెలవిచ్చాడు. 

వెంటనే మూడుళిరస్సులు గల ఆసేనాధిపతి మూడు శిఖ రాలున్న 
పర్వతంలాగ రథం యెక్కి. రామునిమిదికి వెళ్ళాడు, వెళ్ళి మహో 
మేఘము జలభార విడిచేటట్టు శరపరంపర విడుస్తూ తడిసిన భరీ 
మోగేటట్టు సింహనాదం చేశాడు. అలా వస్తున్న |క్రిశిరుణ్ణి "ఆను 
గూడా నిశితబాణాలు విడుస్తూ అతిధిగా స్వీకరించాడు రాముడు. 
అప్పుడు సింహోనికీ యేనుక్కీ_ అయినట్లు రామునకూ (తిశిరునక్రూూ 
సంకులసవురం జరిగింది, అస్టుడు (తిశిరుడు రాముని నొసట యూడు 


64 రఛామాయణం౦ 


బాణాలు వేశాడు. అది చూసి “ఓహో! నానొసట పువ్వులు వేసి 
నట్టు మూడుబాణాలు వేశాడు ఈరాత్సను డెంతిటి వీరుడూ ? ” అని 
పలికి “నువ్వు కూడా నాబాణాలు పరిగ్రహించు” అనిన్నీ చెప్పి, 
రాముడు కౌచుపాములవంటి పధ్నాలుగుబాణాలతో (ఈకిరుని 
గుండె_మోడ కొట్టాడు. నాలుగు బాణాలు వేసి మిక్కిలి నేర్పుగా 
వాడి గ్నురాలను కూల్చే శాడు. ఎనిమిది ఛాణాలు వేసి సూతుణ్ణి పడ 
. గొట్టాడు. ఒక బాణంతో వాడి జెండా యెగరగొట్టాడు. 

అందుకు చేసేది లేక వెంటనే (తిశిరుడు నెలకూలి రామునిమోదికి 
బయలుదేరాడు ; కాని రాముడు వెంటనే బాణాలువేసి మళ్ళీ వాడీ 
గుండెలమోడ కొట్టాడు. దాంతో వాడు నిక్సేష్టు డయిపోగా మూడు 
బాణాలు వేసి వాడి శిరస్సులు మూడూ పడగా ట్టశాడు. అంతట 
వాడు ముందే శిరస్పులు డుల్లి పడడంవల రక్తం వోడుకుంటూ తాను 
గూడా నడగాండలాగ పడిపోయాడు. 

అది మాసి మిగిలి వున్న ఖరుని వీరభటులు పులిని చూసిన లేళ్ళ 
లాగ పారిపోసాగారు. దాంతో మరీ (క్రుద్ధుడై “ వెనక్కి. తిరగండి” 
అని అరిచి వాళ్ళని మళ్ళించి చంద్రుణ్ణి పట్టడానికి “రావూును బయలు 
"దేరే టట్టు రాముణ్ణి కొట్టడానికి తానే స్వయంగా బయలు చేరాడు 
ఖరుడు. 


2 
రాముడు ఖరుల్ణి విరథుజి చెయ్యడం 
త్రిశిరుడు కూడా ఆలా పడిపోగానే రాముని పరాక్రమం గుర్తించి 
ఖరుడు గూడా భయపడ్డాడు; గాని, అలాంటి శూరుల్యూ అంత 
సై నమూ ఒక్క. రామునిచేతిలో నాశనం కావడం చూసి ముందు 
దుఃఖించి అంతలో రోవం తెచ్చుకుని ఇంద్రునివిాద నముచి వురికినట్టు 


[రా.అర. $) అరణ్యకాండ 65 


రామునివిగాడ వురికాడు. మరిన్నీ వాడు బలమైన ధనుస్సు ఎక్కు 
పెట్టి నెత్తురుతాగే బాణాలు తొడిగి రామునిమోద విడిచాడు, 
మాటి మాటికీ నారి మోగిస్తూ, రకరకాల బాణాలు తొడిగి ఎన్నో 
విధాల వాటిని విడుస్తూ వాడు తన ధనుర్విద్యాకాశలం చూపించాడు, 
ఆచాణాలన్నీ ఆకాశమూ దశదిశలూ నిండిపోయాయి, రాను 
డున్నూ అందుకు తీసిపోకుండా అన్ని స్ఫులింగాల వంటి బాణా లనేకం 
విడిచి ఆకాశం కస్పేశాడు. మొత్తానికి ఆయిద్దరి ఛాణాలతోనూ 
ఆకాశం నిండిపోయి దిగ్భేదం తెలియకుంజా తము క్‌ ఆశరజ ' 
లంలో సూర్యబింబంకూడా (పచ్చన్నం అయిపోయింది. 
 తృరవాతే ఖరుడు నడనొండవంటి పెద్దయేనుగును కొరడాతో కొట్టి 
నట్టు రామునిమోద నాళీకనారాచాలు విడిచాడు. రథంమోద ధను 
ప్పాణి అయి వున్న ఖరుక్లో చూసి భూతజాలం అంతా పాశవా స్తు 
డైన యము డనుకుని భయ్మభాంతేం అయింది. వాడు తన సైన్యం 
అంతా సంవారించడంవల్ల రాము డప్పటికి అలసిపోయి వుంటా డను 
కున్నాడు ; కాని ఎంతేప పరాక్రమం చూవిస్తున్నా ఖురుకి రాముడు 
సింవాం శ్షు[దమృగాన్ని చూకి సినట్టు చూశాడు. 

సూర్యబింబంలాగ వెలిగిపోతున్న రథంమిాద వున్న ఖరుడు 
అప్పుడు మిడత అగ్గిలో పడేటట్టు రామునిమిద పడ్డాడు. ముందు 
వాడు తన శరలాఘవం చూపించడానికి బాణాలు తొడిగివున్న 
రాముని ధనస్సును ముష్టదగ్గర విరగకొట్టాడు. తరవాత విడుగుల్లాంటి 
మరో యేడుబాణాలతో రాముని కవచం బద్దలుకొట్టాడు. దారిన 
రాముని కవచం కింద పడిపోయింది. వెంటనే మరికొన్ని బాణాలతో. 
రాముక్ణే కొట్టి ఖరుడు సింవానాదం చేశాడు. ఆ బాణాలు తగలడం 
వల్ల రక్త ౦ (స్రవించగా రాముడు పొగ తగ్గి మండుతున్న అన్ని లా 
(పకాళిం ఛాడు, 


గి రామాయణం 


అప్పుడు రాముడు మరో గొప్ప ధనున్సుచేతబట్టి శత్రువును నాశ 
నం చెయ్యడానికి ఎక్కు.పెట్టాడు. ఆధనుసన్ఫు అగ_స్య్యమవార్షి దయ 
వేసిన నై వ్లవధనువు. ఆధనుస్సుతో రాముడు ముందు ఖరుని జెండా 
యెగరనొట్టాడు. అలా విరిగి అజెండా దేవతల ఆజ్ఞ వల్ల క్రింద 
జడిపోయిన సూర్యబింబంలాగ నేలమోద పడిపోయింది, అందుకు 
సహించక వనుగును అంక్రుశంతో పొడిచేటట్టు ఖరుడు నాలుగుబాణాలు 
చేసి మర్శభేదం చేస్తూ రాముణ్ణి కొట్టాడు. దాంతో రామునకు 
చాలా రోషం వచ్చింది. వెంటనే అతను ఆరుబాణాలు వేసి ఒక 
. చానితో శిరస్సూ, రెండింటితో చావావులూ, మూ డర్భచంద్రచాణా 
లతో గుండెలూ చితకనొట్టాడు. తరవాత ఖరుణ్ణి సంహరించదలచి 
సూర్యుడులా వెలుగుతున్న పదమూడు బాణాలు తొడిగ్సి ఒక దానితో 
రథం కాడీ, నాలుగింటితో నాలుగు(రాలనూ వొక ఉానితో సారథి 
తలా, మూడింటితో పోలుగ్యర్రా, రెండింటితో అక్షుమూూ, పన్నెండో 
దానితో బాణాలు తొడిగివున్న ఖరుని ధనుస్పూ యెగరగొట్టి పద 
మూడోడానితో ఖరుణ్ణి నుగ్గు నుగ్గు చేశాడు. చేసేదిలేక ఖరు డప్పుడు 
దారుణమైన గద అందుకుని కింది కురికాడు. 

విమానాలమిద ఆకాశాన వుండిన చేవతీలూ మవార్దులూ మొద 
'లైనవా రందరూ రాముడు చేసిన అగొప్పపని చూసి ఆనందభరితు.లై 
చేతులు మోడ్చుకుని అతన్ని అనేకనిధాల (ప్రశంస చేశారు, 


అకా 
రాముడు ఖరుని గద నాశనం చెయ్యడం 
రథం కూలగానే గచాపాణి అయి వచ్చిన ఖరుణ్తి చూసి రాముడు 
'మెత్తనిమాటలే (ప్రయోగిస్తూ పరుషభావం కనపడేటట్టు “* అపార 
మైన చతురంగబలం వున్నంధుకు సత్కర 2 చెయ్యక నువ్వు (తిలో 
కాలూ వవగించుక్లునే దారుణకర్ణ చేశావు. (ప్రాణికోటికి విపత్తుల 


అరణ్యకాండ 67 
ళీ 


కలిగిస్తూ కూరకర లు వేసేవాడు (తిలోశాధిపతి అయినా బతికి బట్ట 
కట్ట లేడు, లోక విరుద్ధ మైన పని చేసేవాళ్ళో జనులు దుష్టసర్బాన్ని 
చితకబొడిచేటట్టు సంహారించేస్తారుగాని విడిచిపెట్టరు. లో భింవల్ల నో 
కామంవల్లనో పాపాలుచేసినవాడు వడగళ్ళు తిన్న నలికెళ్ళపాములాగ 
నళించిపోతాడు, దండకారణ్యంలో వసించి తపస్సు చేసుకుంటూ 
వుండే మునులను చాలా మందిని సంవారింభా వే, దానివల్ల సీచేమి 
లాభం వచ్చిందీ ? చేరు చీకిపోయిన చెక్టెంతకాలం నిలిచివుంటుంవ్‌ ? 
అలాగే లోకం యేవగించుకుంటున్నా మహాపాపాలు చేసి. గొప్ప 
ఐశ్వర్యం సంపాదించిన దురా ర్లు లెంత కాలం వుంటారూ ? అనుకూల 
మైన బుతుకాలం వచ్చినప్పుశు ఆయావృత్తూలు పూస్తాయి. అలాగే 
(పతీవాడూ తాను చేసిన పాపొలకు సమయం వచ్చినప్పడు ఫలం అనుభ 
వించితీర తాడు. విపాన్నం తిన్న వాళ్ళకి వెంటనే నాశనం సంభ వించేటట్లు 
ఆత్యుత్కటా లైన పొపాలు చేసేవాళ్ళు అప్పటికప్పూడే తత్ఫలం అనుభ 
వించితీరతారు. ఘోరపాపాలు చేసేవాళ్ళన్తీ లోకాన్ని బాధించే 
వాళ్ళనీ దశరథమహవో రాజు ఆజ్ఞాపించగా నేను దండించడానికి వచ్చాను 
పాములు పుట్టలు పడగొ జట్టేటట్టు నాచాణాలు నిన్ని ప్పుడే చీల్సేస్తాయి. 
ఈ దండకారణ్యంలో నువ్వు చంపివున్నా వే వారిని నీ చతురంగబలం 
అంతటితోనూ - నువ్విష్పుడే కలునుకుంటావు. కులాధమా నీ శ క్కికొద్దీ 
(పయత్నించు, నీ యిష్టంవచ్చినట్టు నన్ను కొట్టు, నేనుమాత్రం "తాటి 
పండు వూడగొట్టినట్టు నీకల యెగరగో స్టైస్తాను ” అని చెప్పాడు, 
రాము డీలా చెప్పగా మిక్కిలీ కుద్దుడె కళ్ళిర్రజేసి ఖరుడు చెట 
కారం వేస్తూ * ఓదశరభథుని కొడ శా | నువ్వు రాక్షసులలో అతీ సామా 
న్యులను కొందరినిసంసోరించావు. దాంతో మహాశరారుడ్ల వై పోయినట్టు 
(పగల్భాలు కొడుతున్నా వు, బలవంతులూ సోహాసవి(క్రొములూ అయిన 
నథోత్తములు తమళ అ చూసుకుని గర్వించి నీలోగ ఆత 28 వేస 


69 రోమారయ్థుణర 


కోరు. క్షుదుల్యూ పిరికిపందలూ అయిన క్ష్మత్రియాభములు 
మాతేమే నీలాగ గప్పాలుకొడతారు. యుద్ధరంగంలో మృత్యువు 
మాదికి వచ్చినప్పుడు బుద్ధిమంతుడైన పీరు డెవడయినా తనవంశ 
(ప్రతిష్ట పొగుడుకుంటాడా ! బంగారం లాగ మెరిసే రాయి తాను మండు 
తున్న అనగ్నికణం అనుకుంటుంది. అలాగే నువ్వు ప్రగల్భాలు 
మాత్రమే పలికి నీ అల్పత్యం (ప్రక్రటించుకున్నావు. గదాపాణినైై 
సీయదట నిలిచివున్న నన్ను నువ్వు ఎవరూ కదలించలేని మహాపర్యతం 
అన యెరగవు. యముడు మూడులోశకాలనూ సంహరించగలిగేటట్టు 
"నేను న్మీపాణాలు పొరెంచగల నని నువ్వెరగవు. నివిషయమై చెప్ప 
వలసింది చాలానే వుంది; కాని యిక మాట్టాడను. వమంటే? 
సూర్యా స్త సమయం కాబోతుంది. ఆలస్యం చేస్తే యుద్దానికి విఘ్నం 
తటస్థిస్తుంది. నువ్వు నాఅనుచరులను పథ్నా లుగువేలమందిని చంపావు. 
ష్ణ. నిన్ను చంపి నేను వాళ్ళకి అశ్రుతర్పణం చేస్తాను ౧” అని 
'చెబుతూ పిడుగులా మెరిసిపోతున్న తన గద ' రామునిమోదికి విసిరే 
కాడు." అగద మండిపోతూ చారిలోవున్న తుప్పలన్యూ మహావృతా 
లనూ కూడా భస్మం చేసేస్తూ రాముణ్ణి సమిపించింది ; కాని 
మృత్యు పాకశంలాగ మెరుస్తూ వస్తున్న ఆగదను రాముడు ఆకాశంలోనే 
తీళశ్లబాణాలతో ధ్యంసం చేశాడు. దాంతో మం(ౌలవల్లా ఓవధుల 
వల్లా మహాసర్నం చచ్చిపడిపోయెటట్టు అది ముక్కా చెక్కా. అయి 
మండివోతూ నేలమాద పడిపోయింది, 


తెరి 
రాముడు ఖరుడి సంహారీంచడం 


నోమును అలాగ గదను నాకీనంచేసీ ధర్జువత్సలుకు. కనక చీరునవ్వు 
నవ్వుతూ? ఖకుర్ణ చూస “* రాత్తసాధమా! శఈవీధంగా సీ భక్తి, 


అరణ్య కోండ ౮0 


యావత్తూ చూపించావు. కాని నాచేతిలో నువ్వు శ క్రిహీనుడ వయిపో 
యావ, ఇంకెందుకు వ్యర్థంగా చేలడం ? నీశ(తువులను సంహారిస్తుందని 
నువ్శనుకున్న నీగద యిదిగో నాబాణాలతో వివ్పీపిస్పీ అయి. నేలమోద 
పడివుంది. సి వాళ్ళకి నువ్వు అ(శ్రుతర్పణం చేస్తా నన్నా వే అదీ అబద్ధం 
అయిపోయింది. నువ్వు సిచుడవు. నీస్ట'భావం కుం[ద్రం. పినడత చాలా 
చెడ్డది కనక, గరుక స్రంతుడు అమృత భాండం హరించినట్టు చేను 
సీప్రాణాలు హరిస్తాను. ఇప్పుడే నాబాణాలతో నీతల డుల్లగొడ తాను, 
సిక్రంళ కాళంనుంచి నురగలు కక్ష్కుకుంటూ (సవించే, నివేడిర_క్షం ఆగి 
భూచేని శమిస్తుంది. శరీరం అంతా దుమ్మూ బురదా నిండగా చేతులు 
చాచి బోర్లపడి నువ్వు అతికష్టంమోద లభించిన వ్రియురాలీని లాగ 
భూమినిప్పుడే కౌగిలించుకుంటావు. రాత్తసకులపాంసనుడ వైన నువ్వు 
పెద్దవిద్ర 'చెందగానే యాదండకారణ్యం అంతా అశరణు లయిపోయిన 
మునులకు మళ్ళీ శరణ్యం అవ్రుతుంది. సీజనస్థానం అంతా యులాగ 
నావల్ల రాశక్షుస శూన్యం కాగానే మును లిక్కుడ నిర్భయంగా మసు 
లుకుంటారుః ఇప్పటిదాకా యిక్కడి మునుల నందరినీ వీడించిన 
రాక్షుస్యస్ర్రీలు తీేమవాళ్ళండయూ నాశనం కాగా భయ భాంత త్రై 
యిప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటూ పారిపోతారు. ఫూతుకుడ్వా 
సీచుడ్సా కుద్రుడా, (బావ్మాణకంటకుడా ! వసమయాన వచ్చి వమి 
అపాయం కలిగిస్తారో అని ఎవళ్ళని తలుచుకుని భయపడుతూనే 
మును లనగ్నిహోో,కౌలు చేసుకుంటూ వుంజేవారో నీవంటి అధముణ్ణి 
భర్యగా పడసిన ఆరాక్షసప్ర్రీలు ఇప్పుడు సకలసుఖాలకూ దూరం 
అయిపోయి శోకరసం అంకేు యేవిటో యిప్పుడు తెలునుకుంటారు * 
అంటూ వుటంకరంచాడు. ' 

చోనిమోద అతిరోపోవిస్పుడి ఖరుడు * నువ్వు మిక్కిలీ గర్వించీ 
వున్నావు, అుచేతనే భయపడవలసిన నమయాన కూడా నిర్భీకుడ వై 


70 రామాయణం 


మృత్యుముఖాన పడివుండడంవల్ల అనతగ్గదీ అనరానిదీ కూడా యెరగ 
లేకుండావున్నా వు. మృత్యు పాశబద్దులై నవాళ్ళు అఇం(ద్రియపాటవం చెడీ 
యుకాయుకౌలు "తెలుసుకోలేరులే * అని ధిక్కరించి పలికి బొవులు 
ముడి వేసుకుని సమిపానే వున్న మద్దిచెట్టుచూసి, ఇడుకరుచుకుంటటూ 
అది పెరికి తెచ్చి. సింహనాదం చేసి * చచ్చావు” అంటూ రాముని 
మీదికి విసిరేశాడు. 
మహ్మాప్రతాపవంతు డైన రాముడు మోాదికివస్తున్న ఆచెట్టు తున 
కలుచే సేసి కందపడగొ పట్టేశాడు. అతను చాలా రోవం కెచ్చుకున్నా డు. 
చాంతో' వొళ్ళంతా చెమట పట్టింది. కశ్ళెర్రబజ్ఞాయి. వెంటనే 
బాణాలు విడిచి అతను ఖరుని శరీరం అంతా తూట్లు తూట్లుగా 
కొట్టాడు దాంతో (హృస్తవణపర తంనుంచి జలధారలు (సవించేటట్టు 
ఖరుని చేహాం అంతటా ర శక్రం 'కాల్యలు కట్టింది. రామచబాణాల 
దెబ్బ బాగా తెలిశాటప్పటికి వాడీకి మనస్సు చలించింది. అంతటితో 
ఆగకుండా తన నెత్తురువాసనకీ మత్తు కలిగి వాడితల తిరిగిపోయింది. 
పెంటనే యేమి చేస్తున్నదీ తెలవక రామునిమోది కురికాడు. 
రొము డిలొ జరుగుతుం దనుకో లేదు. రక్తం చోడుకుంటూ 
ఖరుడు బొణం తొడగడానికి ఏలులేనంత మీదికి వచ్చాటప్పటికి ఆతి 
చేగంగా  అతనొక్క అడుగు వెనక్కి వేశాడు. "వెంటనే అగ్నిలొ 
మెరుస్తున్న ణం తొడిగాడు, అది శెండో [బహ దండం వంటేిది, 
అద చేవ రాజయిన మహేం[దు డిచ్చీనదిః రాము డా బోణం వీడీ 
చాడు, అది మోద పడేటప్పటికి ఖరుడు, "శ్వేళారణ్యంలో ఈశ్వర్‌ 
నేతాగ్ని దస్ధుకై. ను యముడు లొగా వ్యజూయుధం 'ేబ్బతిన్న వృతా 
నురుడు లాగ్కా నురుగుతాగిన నముచీ లొగా వ(జాఘాతేంతో బలొ 
సురుడు * లొగా నేలమోద పడిపోయాడు. అప్పుడు రాజర్టులూ, 
నువార్ణులా ఆకాశాన వొక చోట చేరి “రామ్మా మహేంద్రు డిందు 


అరణ్యకాండ 71 


కోసమే శరభొంగా(శ్రమానికి వచ్చాడు. ఈరాక్షుసులను సంహారించ 
డానికే వుపాయంచేసి మహార్షులు నిన్నిక్కడికి తీసుకువచ్చారు. 
నువ్వు మాపని చక్క బెట్టావు, ఇక మవాద్దులు సుఖంగా ధర శం చేసు 
కుంటూ ఈదండ కారణ్యంలో నివసిస్తారు ” అని పొగిడారు. ఈలోపున 
చారణులున్నూ్నూ చేరి చేవదుందుభులు మోగిస్తూ పూలవాన కురిశారు, 
ఈ రీకాల్‌ రాముడొక్కు- తణంలో పభ్నా లుగువేలమంది రాతమసు 
లను సంహరించాడు. ఖరుడూ దూపషణుడూ, మొదలైన రాక్షస 
(ప్రముఖులు చచ్చిపోయారు. అహా! (శీమహోవిష్ణువు శ _కీ సామర్ధ్యాలు 
శ్రీ రామునిలో' కనపడుతున్నాయి” అని చేవతలు (ప్రశంశచేన్తూ 
యభెచ్చగా వెళ్ళిపోయారు. 

ఈలోపున లక్ష్మణుడు నీతను వెంటబెట్టుకుని గువాలోనుంచి ఆశ్ర 
మానికి వచ్చాడు. అప్పుడే భనేకవిధాల కొనియాడుతూ మునులు 
వెంటరాగా రాముడున్నూ ఆశ్రమంలో (ప్రవేశించాడు. వెంటనే 
లక్ష ణు డతన్ని పూజించాడు. రాముడు రాక్షసుల నందరినీ సంహ 
రించడమూ, ఆపాయ మేమో లేకుండా శ్నేమంగా వుండడమూ చూసి, 
నీత చాలా సంతోషించి అతన్ని మళ్ళీమళ్ళీ కౌగిలించుకుని మిక్కిలి 
(పస్తు తించింది. 


౩౧ | 
అకంపనుడు లంకకు వెళ్లి జరిగిందంతా రావణునకు చెప్పడం 


విది యిలా జరగ్గానే అకంపనుడు వాయు వేగమనో వేగాలతో లంకకు 
వెళ్ళి రాశసరా జయిన రావణుణి స్‌ సందర్శించి “రాజ్యా జనసానంలో 
రాతనులు చాలామంది చచ్చిపోయారు. యుద్ధంలో ఖరుడు కూ 
కూలిపోయాడు. నేను మా[తం యులాగో కూ. తక్కిం-చుకు 
"వచ్చాను 5 అని విన్నవించాడు. అది నిని రావణుడు నుండిపడ్డాడు, 


72 రామాయణ ం౦ 


చివరికి అతను నిప్పులు కక్కుతూ చూస్తూ * ఎవడురా రమ్య మైన 
జననం నాశనంచేసినవాడు ? (తిలోకాలలోనూ వాజెక్కుడ నిలవ 
గలడురా ? నాకపకారం చేసి బేవేంద్రుడూ, కుబేరుడూ యముడూ,, 
నిష్ణువూ గూడా బతికివుండలేరు. నేను యమునకు యముణ్ణి. అగ్నినే 
దహించేస్తాను. మృత్యువును చం వేస్తాను. సూర్వుక్ణి మండించేస్తాను, 
వేగం శేకుండాచేసి గాలిని కూలగొష్టేస్తాను?” అంటూ వురిమాడు. 
ఆకా(దరూపం మూసి వొణికిపోయి అకంపనుడు ముందు అభయం 
వేడుకుని పొంది “మహాప్రభూ! దశరథమవాోరాజు కొడుకు 
రాముడని వొక కురాడున్నాడు. అతను వృవషస్కంధుడు. వృత్తా 
యతమహాభుజుడు. అపారబలవరాగక్రమాలు గలవాడు. సింహాలను 
కూడా ఆతను విలాసగా సంహరించకలడు. జనస్థానం అంతా అతను 
నాశనం చేశాడు. ఖరుణ్ణో దూవణుణ్లే నితనే సంవారించాడు ”” అని 
మళ్ళీ విన్నవించాడు. అది విని రావణుడు నాగేంద్రుడులాగ బుసకొట్టి 
“అక్రంపనా! రాముడు జనస్థానానికి "దేవతల నందరినీ వెంట బెట్టుకు 
వచ్చాడా 1” అనడిగాడు. అందుకు అకంపనుడు “రాజా! రాముడు 
మహో కేజశ్నాలి. ధానుష్కులందరిలోనూ చాలా గొప్పవాడు. అతని 
దగ్గిర దివ్యాస్త్రా లెన్నో వున్నాయి. యుద్ధరంగానికి వచ్చాడంశే 
అతను మహేం(దుణ్ణి మించి వుంటాడు. అతనికి తగినవాడే లత్మణు 
డని తమ్ము డుస్నాడు, లక్షుణుడున్నూ వాలా బలవంతుడు. అతని 
కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వుంటాయి. అతను మాట్లాడితే దుందుభి 
మోగినట్టు చాలా గంభీరంగా వుంటుంది. చాలా చక్కనివాడతను, 
అగ్గ గాలిని తో డుచేసుకున్న ట్టు రాము డతన్ని వెంట బెట్టుకువచ్చి 
జనస్థానం పక్ట్రేశాడు. దేవతలు గాని మహోతు లుగాని అతని కూడా 
రాలేదు. నీకాసందేవాం యెంతమా(శ్రమూ వద్దు. రాముడు విడిచిన 
ఛభాణాలు సర్భాల్యూ సింహాలూ అయి రాక్షసులను తినేశాయి: 


[రా.అర. 10] అరణ్యకాండ. 78 


రాక్షసులు భయకంపితులై. | ఎక్కడికి పారిపోతే రాముకు వెళ్ళ 
కోక్కు_డే కనపడసాగాడు. నీజనస్థానం అంతా రాముడీ విధంగా నాశనం 
చేశాడు” అని బదులు చెప్పాడు. 

అకంపనుడు చెప్పింది విని రానణుడు “నేనిదే రాముణ్ణి సంహ 
రించడానికి బయలు చేరుతున్నా ” నన్నాడు. అందు కడ్డువచ్చి అకంప 
నుడు “ మహాప్రభూ ! తొందరపడవద్దు. ముందు రాముని బలపరా 
(క్రమాలు ఉన్నదున్నట్టు చెపుతా విను. ఎలాంటి. వాళ్ళూ రాముణ్ణి 
సాధించలేరు. కుపితుడై అతను చాణంవేసి కూలంకషంగా (పవహించే 
నదిని అపివెయ్యగలడు. నక్షతాలతోనూ (గ్రహాలతోనూ నిండివున్న 
ఆకాశం పడగొట్టగలడు. మునిగిపోతున్న భూమిని లేవన్న త్తీగలడు, 
చెలియలికట్ట నాశనంచేసి సముద్రం వుప్పొాంగజేసి మూడులో కాలూ 
ముంచెయ్యగలడు. వాయువేగం బంధించగలడు. లోశాలన్నీ నాశనం 
చేసి క్షణంలో మళ్ళీ సృష్టించగలడు. యుద్దంచేసి నువ్వా రాముకి 
జయించలేవు. పాపాత్ములకు స్వర్ణం సాధ్యం కానట్టు రాతను వత = 
కలిసివెళ్ళినా అతను సాధ్యుడు కాడు. ఇంతే దు చేవతలూ రాత. 
సులూ క లీసి వెళ్ళినా అతన్ని జయించలే రనే నానవు కం. ఇక మంచి 
వుపాయం చెబుతాను విను. అంతకంకు మంచిదారి లేదు (శ్రద్దగా 
విను. నీత అని అతని భార్య. ఆమె తనుమధ్య. ఎక్కొ-డ యెంత పుష్టి 
వుండాలో అంత పుష్టితో ఆమె శరీరం సమవిభ్క్తం౧ం అయినుంది. 
మాంచి ముమ రంలో వుంది. సమస్తర త్నొాభరణాలూ ధరించివున్న 
ఆమె వొక్క తే ఊలలో రత్నం అని చెప్పవచ్చు. జేవతలలోనూ 
గంధర్వులలోనూ అప్పరసలలోనూ డాననృలలోనూ కూడా అంత 
చక్కని నీమంతిని వ్రండదంకే యిక మనువ్యులలో వుండదని చెప్పడం 
యెందుకూ ? కనక రాము క్లాలాగయినా యేమర్చి నువ్వు ఆమెను బలా 
త్మారంగా తీనుకురా. రాముడు మిక్కిలీ కాముకుడు, ఆమెని విడిచి 


74 రామాయణం 


తణం అయినా వుండజేడు ; కనక దాంతో ౫ ? స్పృవాతో అతను 
(ప్రాణాలు విడిచిపెళ్తుసాడు ” అని చెప్పోడు. 

అకంపనుని నూట రావణునునకు నచ్చింది. బాగా ఆలోచిం 
చాడు, వెంటనే అతను * చాలా బాగుంది. తప్పకుండా అలాగే 
చేస్తాను. ఒక్కసారథిని వెంటబెట్టుకుని చీకటితోనే నేనొక్కశ్లే 
వడ తాను. సీతను తీసుకువచ్చి పహ యతో వుంచేసాను ” అన్నాడు. 
అని అన్న క్షే అతను కంచకగాడిదలు పూన్చిన రథం యెక్కి-బయలు 
"చేరాడు. ఆరథం సూర్ముడిలాగ వెలిగిపోతోంది. డాని తేజస్సుతో 
దిక్కు లన్నీ నిండిపోయాయి. . అది నత్షత్రమార్గంలో బయలు టేరింది. 
వుబ్బు తెర అడ్డువచ్చినప్పూ డది చం(ద బింబం లా వ్రు.ది. అలాగ వెళ్ళి 
వెళ్ళి అతను మారీచా[శ్రమం (ప్రవేశించాడు. 


మారీచుడు బుద్గిచెప్పి రావణుణ్ణి వెనక్కి. సం పెయ్యడం 
ధి ణ్‌ 


మారీచు డంశు తాటకళొడుకు. వాడు రావణుణ్ణి ఎలాంటివారికిన్నీ 
సాధ్యంకాని భకు వభోజ్యాలతోనూ అనేక సక్మా రాల తోనూ 
పూజించి “ రాజ్యా రాక్షసలోకం అంతా శేమమేకదా ! నువ్విప్పుడు. 
తొందరగా రావడంవల్ల ఆవిషయమై నా కనుమానంగా వుంది” 
అన్నా డు. అందుకు రావణుడు “ మారీచుడా ! ఏమి చెప్పను ?. మండ 

లాధిపకతి అయిన ఖరుడు రామునిచేతిలో చచ్చిపోయాడు. ఎలాంటి 
వాళ్ళకిన్ని అసాధ్యం. అయిన జనస్థానం కూడా రామునినల్ల నాశనం 
అయిపోయింది. ఇందుకు బదులుగా నే నా రాముని భార్యను వారించి 
తీసుకురావా లని బయలుదేరాను. ఇందులో నువ్వు నాకు Se 
నిర్వహించాలి ” అని బదులు చెప్పాడు. 

వది విని వులిక్కి_పడి మారీచుడు కళ రాత్య నేశ్వరా ! మి(శ్రర్గూపాన 
వున్న శత్రువు నీశొవడు సీతవిషయం ఇెప్పాడూ ! నీవల్ల, శిక్షీ ంచబకి, 


అరణ్యకాండ 75 


వాడు నీమీద పగబట్టి వున్నట్టుంది. సీతను తీసుకురమ్మని సీకెవడు 
చెప్పాడో నాకది ముందు చెప్పు. రాక్షసకులాని కంతకూ శిరో 
మణివై న నిన్ను నాశనం చెయ్యడాని కవడు చూస్తున్నాడు ? నిన్నీ 
పనికి పో త్నావాపరుస్తున్న వాడు నిశ్చయంగా సీకుళ[తువుగాని మిత్రుడు 
కాడు. వాడు నీచ్చేతే పాముతలలో వున్న మూాణిక ఫ్రం తీయించడానికి 
(పయత్ని స్తు న్నాడు. ఎవ జేవుపాయంతో సీకీదుర్చుద్ధి పుట్టించాడూూ ? 
సుఖంగా నిద్రిస్తున్న నిన్ను యెవడు జుట్టుపట్టుకు లాగాడూ ? రావణా! 
రాముడంకే నువ్వే మనుకున్నావూ ? అత నొక మానవనూ(త్రు డను 
కోకు మదగజం అని తెలుసుకో. దానికి విశుద్ధవంశజన్నే తోండం. 
తేజన్నే మదం. దృఢ బావాునులే కొమ్ములు. మరిన్నీ రాము డంకే 
సింహం అని తెలునుకో. యుద్ధరంగంనుంచి వెనుదియ్యక పోడ మే 
దానికి వాలం. బాణాలే దానికి నఖాలు మొదలె న దృథాంగాలు. 
ఖడ్లాలే దానికి కోరలు, స్మి ంచివుండన ఆసింహోన్ని మేలుకోోలపడం 
నీకు బాలా అపాయకరం నుమా! మరిన్నీ రాముడంకు మహో 
సము[దం అని (గహించుకో. ధనుస్సే అందులో మొసళ్ళు. థర 
సంధానమాక్షణరూప మైన భుజవేగమే అందులో బురద. బాణాలే 
తట్టుకోరాని శరటాలు, రణో త్పాహమే ఆందులో సుడిగుండం, 
ఆసము(దంలో దిగడం సీశెంతమా( తేమూ (శ్రేయస్కరం కాదు, 
కనక రాత సేశ్వగా | శాంతించు. "6కకు నాశనం తెచ్చి పెట్టకు. 
సాధువ్భ ర్తి అవలంబించి యింటిక్షి వెళ్ళు. సీభార్యలతో నువ్వు 
సుఖంగా వుండు రాముక్ల తనభార్యతో అడవుల్లో సుఖపడనీ * అని 
అనేకవధాల బోధించాడు. 


అది విని శావణుకు మూరుపలక్కుండా లంకకు వెళ్ళి తన రాజ 
భవనంలో నుఖంగా వున్నాడు, 


cc) 
శూర్పణఖ రావణుని దగిరికి వెళ్లడం 
౧ రా 


బహూు[కూరు లైన పధ్నాలుగువేల రాక్షసయాధులనూ ఒక్క 
రాముడు సంవారించడం ళూర్చణఖ చూసింది. దూవణుడూ, 
ఖరుడ్యూ (తిశిరసుడూ కూడా రామునివేతిలో చచ్చిపోవడం అది 
చూసింది, ఇతరు లెలాంటివాళ్ళూ, ఎంతమంది కూజా చెయ్యలేని 
ఈపని రాము డొక్కడూ చెయ్యడం చూసి మవశోద్యేగం పొంది 
అది వన్షాకాల నీలమేఘం లాగ పెడబొబ్బలు పెడుతూ లంకకు 
బయలుదేరింది. 


అద్‌ వెళ్ళాటప్పటికి రావణుడు సౌధవిమానంలో మంత్రులతో 
కాడా దేవేందుడు లాగ కూచుని వున్నాడు. బంగారపు వేదిక మోద, 
సూర్యబింబంలా (పకాశళిస్తున్న సింహాసనంమోద కూచుని వున్నా 
డతను. రావణుడు చేవతలక్సూ గంధర్యులక్షూ, భూతపిశాచాలకూ, 
మహార్దులకూ కూడా అజేయుడు. మవోళూరుడు. నోరు తెరుచుకుని 
వున్న యముడులా మవాభయంకరంగా వున్నాడు. దేవాసురయుద్ధా 
లలో వజాయుధకిణాంకితు డైనవాడ్యు ఇంద్రుని ఐరావతం రావణుని, 
గుంజెలమోద తన కొమ్ములతో అనేక మాట్లు కుమ్మింది. అప్పటికీ 
ఆ ఆనవాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి, అతనికి ఇరవై చేతులు 
న్నాయి. పదడితేలలున్నాయి. పరిచారికలు అతనికి చాలా గాప్పుఛ 
(తచామరాలు పట్టివున్నారు. అతని వక్షస్థలం చాలావిశాలమైనది. 
అతనిలో మహారాజు లత్షణాలన్న్ని మూ ట్ర భవించి వున్నాయి. అతని 
శరీరం నిగనిగమెకనే వైడూర్యంలాగ మెరుస్తోంది. రత్నాలు పొదిగిన 
కుండలాలు ధరించివున్నాడు. _"చావాున్రలు సర్వలత్షణసంపన్నంగా 


అర ణ్య కాండ. 77 
వున్నాయి. దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెద్ద 
మొగాలతో అతను పర్వతంలాగ కనప కుతున్నాడు. 

అతను వందలూ వేలూ యుద్దాలు చేశాడు. అ శేకమాట్లు సుదర్శన 
చక్రం దెబ్బలు తిన్నాడు. ఇతరాయుధాలతో కూడా చాలామాట్లు 
"దెబ్బలు తిన్నాడు. అవ్షోభ్యా లయిన మపహాసము(దాలను కూడా 
అతను కలిచెయ్వగలడు. వపనిచేసినా నిమిషాలమోద చేసేస్తాడు. 
మహాపర్వ తా లెన్నో మా భ్రిగరవేశాడు. అనేక యుద్ధాలలో దేవత 
లకు చావగొట్టాడు. ధర్మం అంకే అతనికి సరిపడదు. పర క్ర్రీలను 
నిశ్నంకగా చెరపడ తాడు. సకలశస్తాల సంధానోపసంహోరాలూ అత 
నికి బాగా తెలుసు. యజ్ఞాలు పాడుచెయ్యడం అం'శే అతనికి మవ+ 
సరదా. ఒకమాటు భోగవతీనగరంమిదికి దండెత్తి వెళ్ళి వాసుకుని 
"జయించి తీక్షుకుని (వియభార్యని అపవారించి తెచ్చాడు. కైలాస 
పర్వతంమోాదికి వెళ్ళి కుబేరుణ్ణి జయించి కామగమనంగల అతని పుష్పక 
విమానం హరించి తెచ్చుకున్నాడు. కుబేరుని ఉద్యానవనం చైత్ర 
రథమూ పుష్కరిణి నళినీ మహేందనని ఉద్యానవనం నందనమూా 
ఇంకా గొప్ప దేవతల అనేక పూలతోటలూ నాశనంచేసి వచ్చాడు. 
చంద్రుడూ సూర్యుడూ ఉదయిస్తూ వుంటే పర్వతోపమానుడై. 
చేతులడ్డుపెట్టి వారి నాఫుచెయ్యగలడు. మహావనంలో పదివేల 
సంవత్సరాలు మపశ్యగతపస్సువేసి అతను తన శిరస్సులు లెగ్గొట్టుకుని 
(బహ్ముబేవుణ్లి వాటితో పూజించాడు, ేవతలూ, దానవ్రల్యూ గంధ 
. ర్వులూూ పిశాచుల్యూ నాగుల్యూ పక్షులూ - మొదలైన. వ(ప్రాణి 
చేతిలోనూ తొను చావకుండా వుండేటట్టు వరం సంపాదించుకున్నాడు, 
మనుష్యుః ను అతిసీచులని నిశ్చయించుకుని తనకి అమర్యాద అని వారి 
చేశ మరణం కలగకూడ దని మాత్రం అతను వరం కోరుకో లేదు, 
అంతే యజ్ఞాలలో మం_తాలతో అభిష్టుత మై పరమపవిత్రమైన సోను 


78 రామాయణం 


మమును అతను నిస్పం చేహంగా ధ్వంసంచేస్తాడు. దాశ్షీ శాయనవరో 
మసమయాలలో యజ్ఞాలు చెరచడం అన్నా, (చావా శ్రణులను 'బాధిం 
చడం అన్నా, చెడ్డపనులన్నా (కూరకృ త్వాలనా 3 కాఠిన్యం కనపర 
చడం అన్నా, (పజలకు అపకారాలు చెయ్యడం అన్నా, దయాదాశ్న్నీ 
కాలు మరిచిపోవడం అన్నా అతనికి చాలా యిష్టం. 

ఇలాగ యెప్పుడూ సర్వభూక భయంకరు 2 వుంటూ అప్పుడు 
రావణుడు దివ్వవస్తాభర ణాలూ, చక్కని పూలదండలూ, ధరించ్చి 
యమునే యము డన్నట్టుగా సింవోసనం అలంకరించివున్నా డు. 


33 
భూర్పణఖ రావణుణ్ణి నిందించుట 


లోకహ్యిచావణు డె యిలా కొలువుదీరి వుండిన రావణుని యెదటికి వెళ్ళి 
చూోర్చణఖ క్రుద్ధుర్శాలే వాలా పరుషంగా అందుకుని * అడ్డమూ ఆకా 
లేకుండా. కాఘావభోగాలలో మునిగిపోయి దారుణమైన అపాయం 

సంభవించు వుండడం గు_ర్తించలేకుండా వున్నావు. ఎప్పుడూ త్ర 
పటూడై' వండే రాజునూ, లుబ్ధుడైన రాజునూ, మంచీ చెడ్డా గమనించ 
కుండా కా తోచినట్టల్లా ; సంచరించే రాజునూ జనులు వల ల్ల శాటిలగి చూసీ 

నట్టు చూస్తారు. షు 'జేపనులు చెమ్యూలో తెలునుకుని స్వయంగా 
ఇరజీర్చని శాజు ఆపనులతో కూడా నళించిపోతాకు. చేశ బేళాంత 
రాలలో' జరిగే నంగతులు తెలునుకోడాని కెవడు సమర్లులై న చారులను 
వ్‌ర్సాటు చాయ్యడో, యుకృసముయాలలో తమ శెవడు దర్శనం 
యివ్వడో, ఎవజెప్పుడూ , శ్రీపరతంత్రు డై వుంటాడో ఆరాజుని జనులు 
వఏనూపలు వటిబురదని విడిచి పె'ట్టేటట్లు విడిచిపెస్టేస్తారు. ఊలోలునై. 
తమ రాజ్యాలు రశ్షించుకోని రాజులు సముద్రగర్భంలో మునిగివుండిన 


అరణ్యకాండ 79 


పర్వఆా ల్లాగ 'వృద్ధిపొందలేరు. _సకలవిధాలా బలవంతుల వున్న 
చేవదాన వగంధ ర్వాదు-తో విరోధం పెట్టుకునివున్న నువ్వు, చారు 
లనూ నియ మించ:కోకుండా, శ్ర్రులనతూ విడిచివుండ లేకుండా రాజ్యం 
యెలా తక్కి ంచుకోగలవూ ? నువ్వు జాలువి కంకే నికృష్టంగా (ప్రవర్తి 
స్తున్నావు, బొత్తిగా బుద్ధి లేకుండా వున్నావు, వది తెలుసుకుంటరా 
వుండాలో అద్‌ వరిచిపోయి వున్నావు. ఇక నువ్వు రాజ్యం యెలా 
తక్కించుకోగలవూ ? నువ్వు జయశీలుడవే ; కాని ఎవరికి చారు 
లుండరో, యెవరికి బొక్కసం నిండివుండదోో యెవరు రాజనీతి విడోచి 
(వవడిసాగో ఆరాజులు జనసామాన్యం కంశు అధములు. ఎంత 
దూరాన జో సంగతు లయినా రాజులు చారులవల్లనే తెలుసూ 
కుంటారు. అంచేతనే వారికి దూరడర్శు లని చేరు. నీబంధంవు 
లందరూ తెగటారిపోయారు. నీజనస్థానం నాశనం అయిపోయిఠడొ; 
కాని నువ్వీసంగతి జెలుసుకోకుండా వున్నావు, అంచేత నీకు చారులు 
లేరని తెలుస్తోంది. నీమంతు లందరూ బుద్ధిపీూనులని వెల్లడి అవు 
తోంది. రాముడనే వొక్క నరుడు వచ్చి జనస్టానంలో వున్న వధ్నా 
లుగు వేలమంది శాక్షసయోధులనూ సంవారించాడు. ఖరల్ణే' దామ 
ణుక్లే త్రిశిరుణ్ణే సంవారించేశాడు, మహర్షు లందరికీ అభయం యిణ్నాఢు+. 
దండ కారణ్యం అంతె యిప్పుడు నిర్భీకంగా వుంది. జనస్థానం నాళం 
అయిపోయింది. ఇక, నువ్వో లుబ్బుడవు. మత్తెక్కి_వున్నా వు. సరళం 
(తుడవై వున్నావు. ఆంచేతశే నీరాజ్యంలో జరిగిన యివేవీ నీకు “తెలన 
లేదు. [క్రూరుడ్రై వుండిన్సా ఎక్కువ పనిచేయించుకుని తక్కువా (పతి 
ఫలం యిచ్చే వాడయినా, మ త్తెక్కివుండినా, గర్విష్టి అయివ్లనజినాా 
పైకి తియ్యని మాటలు చెబుతూ లోపల్లోపల ఆపకారాలు చేసేవా 
డయిన్సా - ఆపదల వచ్చినప్పుడు జనులు నిశ్శంకగా విడిచి పెస్ట్రేస్తారు. 


80 రామాయణం 


రాజు మిక్కి_లీ అవాంకారం కలనాజె డెన్కా నులభదర్శనుడు కాసినా 
డెనా, ఆత్మను తిపరాయణు డె సనా దీర్ల ర్స్‌ కోధం గలవాడై నా చిక్కులు 
వచ్చినప్పుడు అతణ్ణి స్వజనులే చ చంపేస్తారు. వరాజు ఎప్పుడు చెయ్య 
వలసిన పనులు అప్పుడే చెయ్యడో, ఆపదలు వస్తాయంకే జా(గ్గ త్తగా 
వుండడో అతను త్వరగానే రాజ్య(భష్టుడె చివరికి గడ్డిపరకత్‌ సమానం 
అయిపోతాడు, ఎండిపోయిన కరలతో కొన్ని పనులు నర చేరతాయి. 
కుండ పెంకులవల్ల కూడా కొన్ని పనులు జరుగు తాయి. చివరికి దుమ్ము 
వల్లా ధూళివల్లా కూడా కొన్ని (ప్రయోజనాలు సిద్ధిస్తాయి ; కాని రాజ్య 
(భ్రమ్షడైన రాజువల్ల మాత్రం యేపనీ శాదు. కట్టివిడిచిన వస్త్రాల, 
నలిగిపోయిన పూలదండలూ యెలాగ నిరుపయోగా లయిప్తోతాయో, 
సమర్ధుడే అయినా. రాజుకూడా అలాగే నిరర్లకు డయిపోతౌడు, 
అ(్రమత్తుడై సర్వమూ శెలుసుకుంటూ, ఎవ జెలాంటివాడో గుర్తించు 
కుంటూ వేసిన వుపకారం మరిచిపోకుండా ధర శం తప్పకంజా వుండే 
రాజే చిరకాలం రాజై కీ 8 పొందు తౌడు, ఎవడు ఈచర్శ నే తాలతో 
న్మిద్రించివుండినా రాజనీతి అనే నేత్రంతో సకలమూ చూస్తూవుంటాడో, 
ఎవడు న్నిగవోన్యుగహసమర్థుడో ఆరాజు చిరకాలం మన్ను తౌడు 
శావణా! సీదగ్గిర యీనుగుణాలు లేవు. పైగా దుర్చుద్ధి వయిపోయి 
వున్నావు, అంచేత మెరికల్లాంటి సిరాత్షసయోధు కేసులు నాశనం 
అయిపోవడం నీకు తెలియకేదు. నువ్వు ెదటివాళ్ళని అవ 
మానిస్తావు, (ప్ర్రీణంపటుడవై వున్నావు. బేశకాలాలు - తెలియ 
కుండా వున్నావు. గుణదోష్తాలు గుర్తించే శకి నీకు లేదు. కనక నువ్వు 
రాజ్య భమ్హుడవై త్వరగానే నళించిపోతావు” అంటూ తీవ్రంగా 
నిందించింది. ఇది విని * మనకి ధనమూ, దర్చ్ప్వమూ బలమూ లోటు 
అేజీ. యి జేమిటీ )”” అని రావణుడు తీక్షణంగా ఆలోచించసాగాడు, 


[రా.అర, ih 


cE 
సీతను తెచ్చుకోమని శూర్చుణఖ రావణునకు బోడించడం 


శూర్పణఖ పరువభావలు వినేటప్పటికి మం్మతులతో కొలువుతీరి 
వుండిన రావణునకు చాలా కోపంవచ్చింది. చాంతో అతను మిక్కి-లీ 
(కుద్ధు డె. “ రాము డంజే యెవడు? వపాటి పరాక్రమశాలి ? ఎలా 
వుంటాడు ? చొరరాని దండ కారణ్యాని శకెందుకు వచ్చినట్టు? రాముని 
(పథానాయుధం యేమిటి?! ఖరుడూ దూవణుడ్యూ (తిశీరుడూ 
వఆయుధంతో చనిపోయారు ?” అని అడిగాడు, 
'దానిమోగ (క్రోధపరవశురాలై శూర్పణఖ యిలా (ప్రారంభించింది, 
“ రాము డంకే దశరథమహోరాజు పెద్దకొడుకు. అతను దీర్థ బావాడు, 
విశాలవక్షుడు. నారబట్టలూ, క అస్తాజినమూ ధరించివున్నాడు ; కాని 
మన థునికంకేనూ చాలా చక్క-నివాడు. మహేందుని ధనుస్సు 
వంటి ధనుస్సుపుచ్చుకుని మహావిషంగల నల్ల తాచువంటి తీళ్ల్ల "బాణాలు 
విడుస్తాడు. యుద్ధం. (ప్రారంభించాడంశ్సు అతను అమ్ములపొదిలో 
నుంచి బాణాలు తియ్యడమూ, తొడగడమూూ, నారిలాగడమూ, 
ధనుస్సు వంగడమూ, బాణాలు విడవడమూ యొంతమా[తమూ 
యేర్పరించలేము, మహేందుడు విసరిన రాళ్ళతో సస్యాలన్నీ నాశన 
మయిపోయేటట్టు ఆబాణాలతో శతుపై మై న్యం . నాశనం అయిపోవడం 
నొక్కే -కెలుస్తు ౦ది. పదాతి అయిన ఆరాముడొక్క_ డే భయంకరు 
లన పధ్నాలుగువేల రాశ్షనమవోవీరులను అబాణాలతో చంచ 
ఛొడు. ఖరుడ్యూ దూవణుడూ, (తిశిరుడూ అరనిమివషంభో కూలిపో 
యారు, దండకారణ్యం రాశుసవిహినం అయిఫోయింది. మునులు: 
స్వేచ్చ పొందారు. రాముడు . మహాత్ముడు కనక, ధర్మాభర్శ 
పరిజ్ఞానం వున్న వాడు కనక, లను చంపరా దని “తెలిసి నన్ను 


త్రి రామాయణం 


విడిచిపెట్టాడు కనక, యొలాగో బతికివచ్చాను. (శ్రీరామునకు తమ్ము 
కున్నాడు, వేరు లక్షుణుడు. గుణాలకూ జలపరా[కవూలకూ, 
అన్నతో సాటి. అన్న అంశే అతని కెంతో అనుర శ్రీ భ్‌ శ్రీ ని, అతనికి 
కోపం లేదు. ఎవరూ అతన్ని జయించ లేకుం ఎటువంటివాళ్ళనీ అతనే 
జయించేస్తాడు, చాలా బుద్ధిమంతుడు. శౌార్యసాహసాలు కల నాడు. 
రామున కతడు కుడిభుజమూ, జహి? పొణమూనూ, రామునకు భార్య 
కూడా వుంది. ఆమె సిదేహరాజు కూసురు. పేరు సీత్ర, ఆమెమొగం 
చ ద్రబింఒంలా వుంటుంది. న్నేతాలు ఆక రాంతవిశాలాలు. రాముని 
కోనం ఆమె (పాణా లయినా విడిచి విశ్చేస్తుంది. ఆమె వనదేవతలాగ్యా, 
శిండో లక్షీ శ్రెదేవిలాగా వంది. చేవతేలలోనూ, గంధర్వులలోనూ, 
యతశ్రులలోన్తూ క్రిన్నరులలోన్యూ ఈభూమిమోద నాకింతవరకూ 
అంతటి అందక్తె కనపడలేదు. ఎవక్ణి సీత భార్యయు పొంగిపోతూ 
గట్టిగా. శాగిలించుకుంటుందో వాడు డేవేంద్రుణ్ణి. మించినవా డవు 
తొడు. సుశీలా సుగుణా అసమానసుందరీ అయిన ఆనీత నీకు భార్య 
శకాకగ్గది, నువ్వే ఆమెకి భర్త ర కాదగ్గవాడవు, వి న్తీర్ల రజభున్యా మైకత 
శ్రోణీ వీనపయూధరా అయిన అనుందరిని నీక భార్యగా తీసుకువచ్దా 
మని ప్రయత్నించి, లవశ్హణునివల్ల చేనిలాగ నాముక్కూ. చెవులూ 
పోగొట్టుకున్నాను. పూర ర్ల చంద్రముఖి అయిన ఆనీతను చూశావంశు 
నువ్వు ఆక్షణంలోనే మదనపరివళుడ వయిపోతావు. ఆమెని నువ్వు 
భెర్యగా అనుభవించా లనుకున్నట్టయి తే, చే ' మరికూ-చోకు, కుడీ 
కాము సాచివెయ్యి. నీత్రను- వారించడమే కాకుండా నృశంనుడై న 
రాముణ్ణి కూడా సంవారించి ఆపభ్నా లుగు వేలరాశుసులకూ నువ్వు 
రుణం తీవ్చుకో, నిశిత బాణాలతో, తరవాత, లక్ష ణుణి కూడా కడ 
తేశ్చస్తి సివా, నువ్వు నీతను చాలా సులభంగా శెచ్చుకోవచ్చు. 

నామాట నీకు నచ్చినట్లయితే యిక" మాన మేహాలు లెక్కపెడుతూ 


అరణ్యకాండ 88 


కూచోక వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి. సిశ్ల క్రి "తెలుసుకో. 
సర్యాంగసుండరి అయిన నీకను హించి తెచ్చి భార్యగా అనుభవించు, 
రామునిచ్రేతిలో ఖరుడు చనిపోవడం విన్కి దూవణుడు నమసిపోవడ 
మున్నూ వివి పధ్నాలుసవేల రాశ్షుసయాధులూగూడా మన్నయి 
పోవడం విని నువ్వు ఈపని చెయ్యకపోతే యెందుకూ పనికిరావు ” 


3% 
రావణుడు మసి మారీచుని దగ్గిరికి వెళ్ళడం 


ఛచూర్ప్చణఖ యిలా చెప్పగా, మం(త్రులు వచ్చిన పని తెలుసుకుని ఆలో 
చనలు చెప్పి వారిని పంపేసి రావణుడు అంతేఃప్పు రానికి వెళ్ళిపోయి 
“ సీతను తీసుకురావడం మచి నా చెడ్డదా? తీసుకువస్తే బలపరాక్ర 
మాలతో రాముణ్ణి డీకొన చంపి తీనుకురావడమా 'రాముశ్ణి మోన 
గించి వమార్చి దొంగిలించి తేనడమా ?” అవి చాలా ఆలోచించాడు, 
వెలా చేస్తే చెడ్డకక్కు నా, మంచి మెక్కు_వా వుంటుందో కూడా 
పరిశీలించాడు. చివరికి ఖరమావణామలను సంవారించడంలో రాముడు 
కనపరిచిన అసమానబలపరా[క్రభూలు గుర్తించి శెర్యసాహాసాలు 
చూవీంచి రాముణ్ణి పక్కకు నెశ్టుసి ఆమెను తీసుకురావడం కష్టం కనక, 
దొంగతనంగా తీసుకురావడమే మంచి దని నిశ్చయించుకున్నా డు 

చాలాసేపు యోచించి యోచించి, చివరి కిలాంటి నిశ్చయం కలగ్గా 
వెంటనే ప్రచ్భన్నంగా గురపుశాలకు వెళ్ళి “నుంచున్న పాటున రథం 
పూన్చు” అని సారథి కాజ్ఞాపించాడు, ఆసారథి కూడా వెంటనే రథం 
పూన్చి తెచ్చాడు. అవి se దానికి నవరత్నొలూ పొది 
గారు. దానికి కామగమనం వున్నది, దానకీ కంచరగాొడిదలు కట్టి 
తెచ్చాడు సారథి. వాటి 'మొగాలు పిశాచాల మొగాల్లా వున్నాయి, 


రీ4 రామాయణం౦ 


వాటిక్రిన్నీ బంగారపు నగలు అలంకరించారు. అది నడక సాగించిం దంశే 
మేఘా లురుముతున్న ట్లుంటుంది. రావణు డది యెక్కి తిన్నగా 
సమ్యుద్రందగ్గిరికి వెళ్ళాడు. 


పరిచారికలు తెల్లని ఛ(తచామ రాలు పట్టివుండగా వైడూర్యం 
లాగ మెరిసిపోతున్న రావణుడు చక్కని వస్తాభరణాలు ధరించి పది 
తేలలతోనూ యిరవై. చేతులతోనూ పదిశిఖరాలు గల పర్వతం లాగ 
ఆరథం అధిష్టించి బెగ్గురుపక్షులతోనూ మెరుపుకీగలతోనూ నీల 
'మేఘంలాగ వున్నాడు, 


రథం సము(ద్రం పక్కనే బయలుబేరంది. ఆ(పాంతం అంతా రక 
రకాల పుష్పవృమాలతో నూ ఫలవృశ్రూలతో నూ నిండివుంది, అక్క 
డక్కు_డ ఆశ్రమాలు క్‌ నపడ్డాయి. ఆఆ మాలలో యున్నో యజ్ఞ వేది 
కలు కసపడ్డాయి. మరిన్నీ ఆశ్రమాలలో చక గానితటా కాలుకూడా 
వున్నాయి. ఆ తటాకాలన్నీ జలపుప్పాల శో నిండి చాలా రమణీయంగా - 
వున్నాయి, అక్కడక్కడ అరటితో టలున్నాయి, కండిచేలున్నాయి, 
.కొబ్బరితోటలు చాలా విస్తారంగా వున్నాయి. మద్ది చెట్లూ, "తాకీ 
చెట్లూ, చీకటిచెట్లూ అక్కడక్కడ పూలశెట్లలో కలిసి చాలా 
ముమ్మరంగా వున్నాయి. అక్కడక్కడ నాగులున్నారు, సుపర్గు 
లున్నారు. గంధర్వులున్నారు. కిన్నరులున్నారు. మునుల్లో అయో 
నిజాలయిన చారున్నారు. వై ఖానసు లున్నారు. వాలఖిల్యులు న్నారు. 
మరిచిపు లున్నారు. సిద్ధులున్నారు. చారణులున్నారు. దివ్యాభర 
ణాలు ధరించ్చి మదన క్రీడలలో ఆరితేరిన త్రిలోకనుందరులై న అప్పర 
సలున్నూ అక్కడక్కడ వున్నారు. కోన్ని చోట్ల "చెవత్య్మాక్ర్రీలు 
న్నారు. ఒక్కొ_క్కొ_చోట దేవడానవేసంఘాలున్నాయి. హాంసలూ, 
(కొంచపత్షులూ, సీరుకోళ్ళూ, సారసపక్షులూ గుంపులుగుంభులుగా 


అరణ్యకాండ రక 


వుండి ఉల్లాసంగా కూస్తున్నాయి. సము(ద్రకాంతి పడి యెటుచూసినా 
మరకతమణులు పఢిచినట్టుంది. గాప్పతేపన్సు చేసి సమ _స్తలోశాలూ 
జయించిన మవార్షులూ, గంధరు(లూ, అప్పరసలున్న్నూ విమానా లెక్కి... 
వివారిస్తు న్నారు. ఆవిమానాలు తెల్లగానూ విశాలంగానూ వున్నాయి. 
వాటికి చక్కని పూలమాలికలు అలంకరించారు, (పతీవిమానం 
లోనూ గీతవాద్యాలు మోగుతున్నాయి. మంచిగంధథవుచెస్టు వందలూ 
కెలూ వుండిన తోటలెన్నో వున్నాయి. ఆచెట్లన్నీ బాగా ముదిరి 
వున్నాయి. (పతీ చెట్లుకీ మొనట జిగురుస్రవిస్తూ దిక్కులన్నీ సువాసిం 
పచేస్తోంది. అగరుచెట్టగుంపులూ, తక్కో_లపుచెట్ల గంపుల్యూ జాజి 
జాట్ల గుంపుల్యూ కూడా వందలూ వేలూ వున్నాయి, అవిన్నీ 
చక్కని పరిమళం వెదచల్లుకున్నాయి. తమాల చెట్లు గుత్తులు గుత్తు 
లుగా వికగపూశాయి. మిరియపు పొడలున్నూ అంతులేకుండా 
వున్నాయి. అక్కడక్కడ ముత్యపుచిప్పలు వొడ్డుకి కొట్టుకువచ్చి 
యెండుతున్నా యి, ఒక్కొక్క. చోట శంఖాలూ, ఒకోక ,- చోట 
పగడపుతీగలూ గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. అక్కడక్కడ 
బంగార పుగనులూ వెండిగనులూ వున్న పర్వ'ళోలున్నాయి. చక్కని 
సెలయేళ్ళున్నాయి. (పసన్న జలగంభీరా శన మదుగులుకూణా 
యెన్నో వున్నాయి. - ఎన్నో నగరాలు కనపడ్డాయి. వాటిలో ధన 
ధాన్యాలు గుట్టలూ మెట్టలూ అయివున్నాయి. ఒక్కొక్క నగరం 
లోనూ ఎం తెంతో చక?.దనంగల తూ వేలూ లక్షలూ వున్నారు, 
ఎప్పుడు చూసినా విశాలా వైన వాటిపిధుల్లో గురాలూ వను 
గుల్యూ రథాలూ చాలా గజిబిజిగా వుంటాయి. మొత్తానికి సము[ద 
తీరం ఆంతా ఎగుడుదిగుడున్లేక నున్న గా విశాలంగావుంది, చల్లనిగాలి 
మెల్లిగా పిస్తోంది. స్యర్లంలా వుంది. ఒకచోట వొక పెద్దమర్రిఇ 
ట్టుంది. దూరాని కది పెద్దమేఘుమాలికలా వుంది. అది యెంత పెద్ద 


86 రామాయణం 


దంజే దానికొమ్మలు ఒక్కొక్కటి నూరేసి ఆమడల పొడుగుంది. 
ఆచెట్టు ఆశ్రయించి ఎందరో మహర్చు లున్నారు. = పూర్ణం మహా 
కాయా లైన గజకచ్చపాలను భక్షించడానికి గరుతు ంతుడు వాటిని 
చేతపట్టుకుని ఆశెట్టుకొమ్మలలో వొకడానిమాన వాలాకు, ఆబరు 
వుకి ఆగలేక అకొవు శ్ర సెళుక్కున విరిగిపోయింది. _ఆకొమ్మమిాద 
వె-ఖాననులూ, వాలఖిల్యులూ, మరీచిపుల్యూ, ధూ(ములూ మొద - 
లైన మవార్థు లెందరో వున్నారు. కొమ్ము కిందపడిపోయిందం కే 
వారందరూ మరణిస్తారు. అంచేత గరుకుడు ఆఫామ్మాపట్టుకుని యెంతో 
దూరంవెళ్ళి ' వొంటికాలిమిద నిలిచి గజకచ్చపాలను భక్షించి 
ఆకొమ్ముతో నే నిపాదులను సంవారించి మహర్షులను రక్షించాడు. 
' మరిన్నీ అబలంతోనే అతను వెళ్ళి మహేంద్రునియింట్లో (ప వేళిం 
చాడు. ప్రవేశించాడం శు వూరిశేకాదు ఆభవనం గోడలు రాళ్ళ 
తోకాక రత్నాలతో కట్టారు. వాటికి యినపవూచల కిటికీలు 
న్నాయి. అకిటికీలు వూడబెరికి ఆనోడలు బద్దలు కొట్టి అత నాయిం 
ట్లో (ప్రవేశించి, ఎక్కడో" వూరుమూల దాచిన అమృత భాండం తీసు 
కుపోయాడు.. రావణుడు ఆశచెట్టుమూశాడు. అప్పటికీ ఆచెట్టు 
మీచ-.. మువార్జులున్నారు. అప్పటికీ గరుడుడు విరగ్గొట్టినకొమ శ్ర 
ముకట మోడు ఆలాగే వుంది. ఆచెట్టుపేసు సుభ్రం, అదిదాటి 
వెళ్ళాటప్పటికి రమ్యమైన" ఒక అరణ్యంలో ఒక్‌ మున్యా(శ్రమం క్‌నప 
డింది. అగి మారీచుని ఆశ్రమం. కృష్ణాజినమూ జటావల్కలాలూ 
ధరించి నియతాహారుడై -నూరీచు డక్కడ'- తపస్సు వేస్తున్నాడు. 

మారీచుడు రావణుణ్ణి అనేకవిధాల పూజించాడు. “మహో 
(ప్రభూ! లంకలో అందక శ్షేమమేకచా ? అని కుశల(పశ్న చేశాడు, 
చివరికి శవం, మళ్ళీ యింకో తొందర గా వచ్చావే, పనేమిటీ 3” అని 
అడిగాడు. అందుకు రావణు డిలా బదులు చెప్పాడు , 


3౬ 
రావణుడు మారీచుజ్ణి మాయలేడి కమ్మనడం 


* నాయన్సా మాకీచ్కా శ్రద్ధగా విను. నేనిప్పు డొక ఆపదలో పడీ 
పోయి వున్నాను. నాకిప్పుడు నువ్వే గతి, నాచెల్లలు శూర్పణఖా, 
నాతమ్ముడు ఖుకుద్యూ చదూవణుడూూ, (తిళిరుడూ చిరకాలంగా జనా 
నంలో స్వేచ్చగా నివసిస్తూ వుండడం నీకు తెలుసు. నాఆజ్ఞ వల్లనే వాళ్ళ 
క్కడ వుంటున్నారు. దండ కారణ్యంలో వాళ్ళ కెష్పుడూ యెదురు 
లేదు. మహర్షులను బాధపెట్టినా వాళ్ళని * ఇచేమిటి ? ” అనగలనాడు 
లేడు. జనస్థానంలో మనవాళ్ళు. మొ త్తం పద్నాలుగువే లున్నారు. 
వాళ్ళందరూ మహాపవిరులూ  మపశ+యోధులూ గాని సామాన్యులు 
కారు. వాళ్ళకీ రామునకూ యుద్ధం పొసగింది. రాముణ్ణి వాళ్ళు సల్లెత్తు 
మాట అనలేదు సుమా! కాని మనిషీ, పడాతీ, వకాకీ అయిన 
రాముడు వాళ్ళనండరిని సంవారించాడు, ఖరుడు పడిపోయాడు, దూవు 
ణుడూ పడిపోయాడు. త్రిశిరుడు. పడిపోయాడు. దండకారణ్యంలో 
యిప్పుడు రాక్షసపురుగయినా లేకుండాపోయింది. వాళ్ళనందరినీ చంపిన 
రాముడు క్షత్రియకులపాంసనుడు. తండ్రి తేవగొఖెయ్యగా పెళ్ళాంతో 
కూడా అడవులుపట్టివచ్చాడు. దుళ్ళీలుడు, కఠినుడు. మూర్జుడు. ఇంద్రియ 
పరవశుడు, ధర దూకుడు. లోకకంటకుడు, వాడు కారణం లేకుండా 
సాత్వికంగా కాలం గ సుపుకుంటున్న నాచెల్లెలు శీరార్పణఖని ముక్కూ. 
చెన్రులూ కోసి అగారవించాకు. ఇందుకు (పతిగా దేవకన్యనంటి 
వాడీ భార్య వీతను చేను వారిస్తాను. నువి(ందులో నాకు సాయం 
కావాలి, నువ్వు నాతో వున్నా వంకే - నాతమ్ములున్నూ నాకు దగిర 
వున్నా రంకే చేవతలందరూ కలిసిదండె ల్సి నచ్చినా చేను లక్ష్య పెట్టను. 
కనక, నువ్వు నాకు సాయంకానాలి, తప్పదు, పరా(శ్రమంలోనూూ 


88 రామాయణం 


యుద్ధంచెయ్యడంలోనూ డర్భంలోనూ నీకు సాటి .అయినవా డీంకోడు 
చేడు. నీకు చాలా మ. కలుసు మవహోశారుడ జే కాకుండా 
నువ్వు సకలమాయోపాయాలు జెలిసి వాడవు. అంచేత నేను నీసాయం 
కోరి వెతుక్కుంటూ సీదగ్నిరికి ర అయితే, నువ్విప్పుడు పీబల 
పరా(క్రమా కేమో చూపించనక్కర లేదు. ఇక నువ్వు చెయ్యవలసిం 
-దేమిటం శే? తెల్లని చుక ,- లతో బంచారపు లేడివై నువ్వు నీతకు కన 
పడేటట్టు రాముని ఆశ్రమ్మప్రాంతాల తిరుగుతూ నుండు. నిన్ను 
చూసిం దంకే ఆనీత తీనభ రృనీ మరిదినీ నిన్ను పట్టితీసుకు కమ్ముని తప్ప 
కుండా బలవంతం వేస్తుంది." అప్పుడు వాళ్ళు లేకుండాపోవడంవల్ల యే 
. 'బాధాలేకుండా నేను రావును చండ్ర(ప్రభను పశ్టుటట్టు సీతను పళ్లే 
సాను= ఇలాగ భార్య చేజారపోయింద ౦కు వడ్చియీడ్చి బెంగ పెట్టుకుని 
రాముడు చిక్కి శల్యం అయిపోతాడు, అప్పుడు నేను వాణ్ణి అనా 
యాసంగా - కొట్టస్తాను ”' 

రావణుడిలా చెప్పాటప్ప టికి మారీచుడు అడలి'బేజా రయిపోయాడు, 
వాడి మొగం వాడిపోయింది. . పెదవు అెండిపోయాయి. నిలువుకళ్ళు 
పడిపోయాయి కొయ్యయిపోయి రావణునిశేసి చూసి ముందు చేతులు 
దోయిలించుకుని న్యముడయాడు. 


32 
మారీచుడు రాముని శక్తిసామర్థ్యాలు చెప్పిరావణుళ్ణి మందలించడం 
కానయిజే రాక్షసుడే కాని మారీచుడు నిరంతరత పస్సువల్ల (ప్రాజ్ఞ 
డయినాడు. అతను మెల్లిగా (పారంభించాడు, 
౪ రాజ్యా లియ్యనికభుర్లు చెప్పేవాళ్ళు లోకంలో చాలామంచే 
వున్నారు; కాని అయిషప్ట మే అయినా నిజం చెపు స్పేవాళ్ళు శేరు. వినే 
వాళ్ళు కూడా అంతేళే. రాముడు మహావీరుడు. నుగుణాలరాశి, 


[రా.అర, 12] అర ఇ కా ౦ డ 89 


మహేందునితోటీ వరుణునితోటీ అతను సాటిఅయినవాడు. ఇక 
నువ్యో, చపలుడవు. డేశచేశాంతరాలలో నడిచే సంగతులు తెలుసు 
కోడానికి నువ్వు చారులను నియమించుకున్న వాడవు కావు, అంఖే తా, 
యించేతా కూడా నీజంగా నువ్వు రాముకి తెలునుకోలేను. నాయనా! 
రాతను లందరూ యిక శ్నేమంగా వుంటారా? క్రుద్దుడై 
రాముకు (పపంచంలో యెక్కడా కూడా రాక్షసఫురుగు లేకుండా 
వుండే టట్టు చెయ్యకుండా వుంటాడా? నీత నీవినాశంకోసమే 
పుట్టించా ? నీత్ర కారణంగా నాకు దుఃఖం కలక్కు_ండావుండశూ ? 
నున అధిపతివి కావడంవల్ల సకలరాకుసులతోనూ లంక నాశనం 
కాకుండా వుండదవూ ? ఎవడు నీలాగే మంచిచెడ్డలు విడిచి ఎప్పటి ేది 
యెలా తోస్తే అలా చేస్తాడో ఎప్పుడూ దురాలోచనలే చేస్తూ 
వుంటాడో, తుచ్చులై న మంత్రుల దుస్పలపహోలే వింటూ వుంటాడో 
ఆరాజు తన రాజ్యమూ తన (ప్రజలూ నాశనం కావడానికి హేతువయి 
చివరికి తానున్నూ నళించిపోతాడు, రాముక్ణో తండ్రి పొమ ని అడవు 
లకు పడగెంటలేదు. రాముడు మర్యాద లేనివాడుకాదు. లుబ్దుడూ , 
మళ్ళీలుడూ, కుకియకులపాంసనుడూ కాడు, అతను నుగుణాలు చీని 
నాడుకౌడు. (కూరుడూ లోకకంటకుడూ కూడా కాడు. అతని సవతి 
తలి అతని తండిని మోనంచేసింది. చాంతో ఆతం డి అసత్య వాది అని 
నిందపడే పరిస్థితులు వచ్చాయి. తండి కలాంటి విపత్తు కలక్కుండా 
తప్పించడానిశే రామును స్వయంగా అడవులకు వచ్చాడు. తండ్రికీ 
సవతికల్లికీ గూడా హితం చెయ్యడానికి రాజ్యనూ సకలభోగ 
భాగ్యాలూ విడిచి స్యయంగానే అతను అడవులకు వచ్చాడు. నిజంగా 
రాముడు పెటుకుమనిషీకాడు. మూఢుడూ మూరుడూ కాడు. 
ఆం(దియవశుడున్నూ కాడు, అతన్ని గురించి తుచ్చులు చెన్పింది 
నీన్నాను. అబద్దాలు విన్నావు. మళ్ళీ అదే చెబుతున్నా ఛు, ఇది సీకు 


90 రామాయణం 


తగదు. రాముడు ఆత నిగ్రహం గలవాడు. ధర జడే కాదు, 
భర్మాత్స్శుడున్నూ సాధువు. నిజమైన పరాక్రమం అతనిది. దేవతల 
కందరికీ ఇం[దుడు లాగ మనుష్యుల కందరికీ అతను రాజు, అతను 
నీతను తన "లేజస్సుతో రక్షీ ంచుకుంటున్నా డు. సూర్యుని శేజస్సు 
లాగే నీత కూడా అసాధ్యు శాలని నువ్వు గుర్తి ంచ లేకుండా వున్నావు. 
రాము డంకే అగ్నిహోత్రం అనుకో, ధనుస్సుల్యూ ఖడ్గాలూ దానికి 
ఇంధనాలు. భాణాలే దానికి జ్యూలలు. డాని దగ్గిరికి వెళ్ళడాని. ఇవరికీ 
శక్యం కాదు. సీకు అసలే అర రత లేదు. రాము శర దుష్పులపాలిటి 
యము డనుకో. రాజ్యమూూ, న కయ వాంఛలూ విడిచి, కుద్దుడి 
శృత్రుసంహారం చెయ్యడానికి ధనుష్పాశహస్తుడై. నోరు తెరుచుకుని 
వున్నాడతను. సీత యెవనిదో ఆరాముని "తేజస్సు ఇంత అని యెవరూ 
చెప్పలేరు, రాముని ధనుర్నాణాలతో రక్షిత అవుతున్న సీతను నువ్వు 
అపవారించళేవు,  సింహళోరస్కుడూూ  పురువసింహుడూ అయిన 
రామునకు ఆసీత (ప్రాణాలకంకే యెక్కువ సీత లాగ భర్తని అనుస 
రించే త్రీ సృష్టిలో మరిలేదు. అగ్ని జ్యాలను నువ్వు పట్టగలవా? 
అలాగే మవశాజుళ్ళాలి అయిన రాముని భార్య నీతను తాకలేవు? 
నాయనా 1 నువ్వీపని కెందుకు సిద్ధపడతావూ ? నువ్వెప్పుడు రాముని 
కళ్ళబడ తావో అప్పుడే నువ్వు నళించిపోళతావు. కనక, రాజ్యాధికారం 
'చెలాయించుకోవాలన్నా 3 సుఖపడా లన్నా, చివరికి బతికివ్రండా లన్నా 
రామునకు అపకారం తలపెట్టకు. తొందరపడకు, విభీషణాదులతో 
ఆలోచించు. గుణదోపాలు పరిశీలించు. బలాబలాలు తెలునుకో. 
రాముని క్ర శ్రీ , నీశ శ్రీ గు ర్రించుకో. అపకారమా ఉపకారమూ 
కూడా చర్చించుకో. అప్పుడు సీకెలా తో స్తే అలా చెయ్యి. చేను 
నీక్షేమం కోరుతున్నాను. సీగోయన్సు కోరుతున్నాను. నీఅభ్యుదయం 


అరణ్యకాండ [5 


కోరుతున్నాను. కనక, నామాట విను. యుద్ధం పొసగిం దంచే నువ్వు 
ఆకోసల చేశాధిపతికి చాలవు ”’ 


3౮ 
మారీచుడు తాను దబితికిబయటపడ సంగతి చెప్పడం 


టె 
“రాజా! ఒకప్పుడు నేను భూలోకం అంతా తిరుగుతున్నాను. 
అప్పుడు నాకు వెయ్యేనుగుల బలంవుండేది, పర్వతంలాగా వుండే 
వాళి సీలమేఘంలాగ మెరుస్తూ బంగారపుకుండలాలు భరించి కిరీటం 
పెట్టుకుని పరిఘాయుధం చేతబట్టి జనులనందరినీ గగ్గోలు పరిజేస్తూ 
తిరుగుతున్నా ను, ద్‌ ౦డ కారణ్యం అంతా న్వేచ్చగా తిరుగుతూ కన 
పడ్డ మవార్థుల నందరినీ విరుచుకు తినేస్తూవుండేవాళి. విశ్వామిత్రుని 
సంగతి యెరుగుదువుగదా? ?) అతనుగూడా నన్నుచూసి భయ[(భాంతు 
డయిపోయాడు. వెంటనే అతను దశరథవమువోరాజు దగ్గిరికి వెళ్ళి 
“ రాజ్మా పరగ్గాకాలం వచ్చింది. యజ్ఞ ంతలపెట్టుకున్నాను, మారీచు 
డనే క్రూరరాతుసుడు నన్ను ఘోరంగా భయపెకుతున్నాడు. కనక 
నన్ను రక్షించడానికి రాముక్ణోి పంపు ” అని అడిగాడు. అందుకు రాజు 
మునీంద్రా ! రాముడు పన్నెండేళ్ళ బాలుడు. శ స్తా స్తా త్రువిద్య యెరగని 
వాడు. కనక, నాసై న్యం అంతా వెంటబెట్టుకుని నేను వస్తాను పద. 
ఎలాంటి రాక్షసుల నైనా నేను సంవారించేస్తాను సందేవాం లేదు అని 
బదులు చెప్పాడు. కాని ముని అందుకంగీకరించలేదు. * రాజూ! 
రాముడు తప్ప ఆరాక్షుసుణ్ణి మరొకడు జయించలేడు. అనెకపర్యా 
యాలునువ్వు దేవతలను కూడా రక్షించావు. అది (తిలోకాలలోనూ 
అందరూ యెరుగుదురు. సీచేకిలో లెక్కలేనంత చతుఠరంగబలమూ 
వుంది. ఈరాముకు బాలుడేకాని మహా కేజశ్ళాలి, ఆరాక్షసుణ్ణి సం 


98 రామాయణం 


వారించడాని కితచే చాలినవాడు, నీకు శుభం కలగాలి. నేను రాముక్లో 
శీన్చుకువెడ"కాను ” అని చెప్పి రాముణ్ణి వెంటపెట్టుకు వచ్చాడు. 


రాముడు ధనుస్సు సజ్జితంచేసుకున్నా డు. విశ్వామిత్రుడు యజ్ఞ 
దీక్ష స్వీకరించాడు, యబ్జ 0 పాడువేద్దామని యఖథా(పకారం నేను 
వెళ్ళాటప్పటికి ధనుప్పాణి అయిన రాముడు కనపడ్డాడు. ఓవ్లలో | 
ఏమి రూపం మహాప్రభూ అది ? అప్పటికింకా రామునకు మోాసకట్టు 
రాలేదు. నే తాలు పద్శప్యతొల్లా వున్నాయి. ఒక్కబక్స్టే కట్టుకుని 
వున్నాడు. మెడలో బంగారపుదండ వేసుకుని కాకపశ్రాలతో అప్పుడే 
ఉదయించిన చంద్రుడులా వున్నాడు. సీల మేఘుశ్యామల మైన తన శరీర 
కాంతితో . శ్యామారుణ మైన అడవిని శోభిల్ల చేస్తున్నా డు “రాముడు, 
'ేనున్నూ త్ర ప్తేకాంచనకుండలాలతో నూ, వరగర్వ్యంతొనూ, దట్టమైన 
సీలమేఘుంలా వున్నాను, ఆయుధాలు సిద్ధంచేసుకునే నేనాశ్రమం (పే 
శించాను. నన్ను చూసి రాముడున్నూ చాలా గంభీకంగానే ధనుస్సు 
వేతబుచ్చుకున్నా డు. “ ఈకురవాడు వమిచెయ్యగ లడూ 1” అన్న 
గర్వంతో నేను చర్రున యాగ'వేదిక దగ్గిరికి వెళ్ళాను. ఇంతలో రాము 
డొక్కు బాణం విడిచాడు. మహాప్రభూ ! నిజంగా వొక్కొ_కు బాణం 
విడిచాడు రాముకు. అశను తలుచుకుంకే నాపాణాల కదొక్కశు 
వాలు కాన్కి అతని కావు ద్లేశం లేకపోయింది. అఆవొక్క చాణమూ, 
సన్ను దూదినింబె నెగరగొట్టినట్టు కొట్టి అక్కడికి నూరామడల 
దూరాన వుండిన సముద్రంలో పడగొట్టింది. కొంతసేపటికి తెలివి 
తెచ్చుకుని, వొడ్డెక్కి. అతిక ప్టంమిోద చివరికి నేను లంక చేరుకున్నాను. 
జ్ఞాపకం వుండదా 1 రాము డీంకా అప్పటికి బాలుడు సుమా! అస్తు 
విద్య (పారంభదశలో వున్నాడు సుమా! అయినా అప్పుజే అతనిచేతిలో 
నాఅనుచరు లందరూ చచ్చిపోయారు. నే నలా అయిపోయాను. కనక 


అరణ్యకాండ 98 


తొందరపడకు. నేనింత చెబుతున్నా నువ్వు రామునిమోదికి వెళ్ళావా 
ఆపత్తుల పాలయిపో కావు, తప్పదు. నువ్వు చెడ్డమే కాదు సభలూ 
సమాజేశాలూ చేసుకుంటూ ముదనోత్సయాలలో "కేలడంలో అతినిపు 
ణురైన రాత్షనుల కందరికీ దుఃఖమూ నాశమూ తెచ్చి పెట్టినవాడ 
వయిపో తావు. లంకాౌపట్న ౦ మిద్దెలతో టీ కుడలతోటేీ తరం 
రత్న రాసులతి ఫోనున్న్నూ oss అలాంటి మవోపట్నం 

చెకోసం (పయత్ని ంచి నాశనం వేసినవాడ వయిపో తొవు, పాముల 
స చేసలనునూడా గరుత తృృంతుడు తినేస్తాడు. అలా 
తమతో సశతావాసం చేసిన పరిశుద్ధులను కూడా పాపులు సొశనం 
చేస్తారు. దివ్యాభర ణాలు ధరించి, దివ్యచంద నచర్చలు చేనుకుని నుఖ 
డోకకల్లో వూగే రాత్షుసు లందరూ నీమూలాన నేలపాలుకావడం 
నువ్వు చూస్తావు. పెళ్ళాలుపోయి కొందరూ, పెళ్ళాలను వెంట బెట్టుకుని 
కొందకహా రశ్నీంచేవారు లేక, చావుమాత్రం తవ్పీంచుకుని నీమూలాన 
దిక్యూ- తోవా తెలియకుండా పారిపోయే రాక్షసులను నువ్వు 
చూసావు. సిమూాలాన లంకాపట్న౧ క స్త్రాగ్నితో మండిపోతుంది. 
బుగ్గిఆయిపోతుంది. అదిన్నీ నువ్వు చూస్తావు. పర ష్ర్రీసంగమంకం శే 
గొప్ప పాపం మరొకటిలేదు. రాజ్య, వేలకొద్దీ లలో సుఖి స్తున్నావుం 
సీశేంలోటూ ? కనక స్వభార్యానిరతి వహించు. స్వజూతిని రశ్షి౦చు. 
జీవితమూ గారవమూ, వృద్ధి, రాజ్టునమూ, ఐశ్వర్యమూ, వై భవమకో 
కాపాడుకో. ఇక వొక్క కే నూట, సేభార్యలతో నువ్వు చిరకాలం 
సకలనసుఖాలూ అనుభవించా లనుకుంటావా ? సీమితులందరూ బతికి 
బాగుండా లనుకుంటావా ? అయితే రామునితో విరోధం తెచ్చుకోకు. 
ఎంత్‌ చెప్పినా నువ్వాపని. మాననంటావూ ? నీకు సర్వనాశనం తప్పదు. 
రామబాణాలు నిన్ను యమలోశానికి పంపకుండానుండన్ర ” 


కొ 
మారీచుడు తానుపొందిన పరాభవం మరొకటి చెప్పడం 


“ మహాప్రభూ ! రాముడప్పుడు దయతలచి విడిచపెట్టినందున ఎలాగో 
బతికిబయటపడ్డైనా ! ఇటీవల జరిగిన యింకో సంగతి చెబుతా విను 
రాముని చేతిలో అప్పుడలా దెబ్బతిన్నా వూరుకోక ఇద్దరు రాక్షసులను 
వెంటపెట్టుకుని మళ్ళీ నేనుద ౦డ కారణ్యం (ప వేళించాను. వెళ్ళగానే 
మేము జంతువుల రూపం స్వీక రించాము. పెద్దశరీరమూ, యముని 
ఖడ్దంవంటి నాలుకా, శూలాలవంటి కోరలూ, కల్పించుకుని నేను 
మహా(క్రూరజంతును నైనాను. ముగ్గురమూ వెళ్ళి అగ్ని హే తశా 
లల్లోన్తూ నదీతీర్థాలలోనూూ, చె చై త్యవృ మైల దగ్గరా వుండే మునుల 
టే వీడించసాగాము. ధర్మచారు లైన మునులను మేమెంతో 
మందిని చంచేశాము. వారి మాంసం తిన్నాం, వారినెత్తురు 
తాగాం. ఆర క్షంతో మత్తెక్కి. మేము దండకారణ్యం అంతా 
గగ్గోలుప్తరిచేశార. వెళ్ళగా వెళ్ళగా మాకు మళ్ళీ రాముడు. కనప 
జ్ఞాడు. దగ్గిర మహానుభావురా లైన సీతా మహారథు డైన లక్ష్మ 
ణుడా కూడా వున్నారు; కాని రాముడూ లక్ష్మణుడూ కూడా 
మునివేషంలో వున్నారు. నియకాపహోరులున్నూ అయివున్నారు. 

అది గ్పుర్తించుకో లేక్క చేను వారు మునులే అని భావించి, పూర్వ 
వె రంతో పక్ష మైన కొమ్ములతో మహ క్రూరమృగాన్న్నై వారి 
మోద పడ్డాను, జభ "బాధించినా మునులు అహింసాపరాయ 
ణులై వుంటారుకడా అన్న భైర్యంతో మిద పడ్డాను ; కాని ఆకర్హాం 
తంగా ధనుస్సు లాగి రాముడు మామిద మూడు నిళితబాణాలు 
విడిచాడు, అవి అంతవరకూ ఎంతో రక్తం తాగివున్నాయి. మూడూ 
మామోదికి వచ్చాయి. రామవాణాల శక్తి నేనెరిగివున్నాను ; కనక 


అరణ్యకాండ 95 


వెంటనే నేను పారిపోయాను. రామభబాణాలు పారిపోయిన వాళ్ళ 
చేమో చెయ్యవు. అంచేత నేను బతికిపోయాను. నాఅనుచరులు మా 
(తం అప్పట్‌కే ఆబాణాలపాలబడి చచ్చిపోయారు. 
ఆవిధంగా బతికిబట్టకట్టినప్పబ్ణుంచీ నేనిక్కడ చేరి (పృవ్రాజితుల్ణయి 
మునిజీవితం గడుపుకుంటున్నాను. అయితే, నాఆ(శ్రమంలో వున్న 
ఆచెట్లు చూడూ. అప్పుడప్పుడు నాచూపు అ(ప్రయత్నంగా వాటి 
మోద (ప్రసరిస్తూ వుంటుంది; కాని నాకు చెట్లు కాక శెట్టు చెట్టునా 
రాముడు ధనుష్పాణి అయి పాశహాస్తుడయిన. యముకులాగ కనప 
దుతూ వుంటాడు. అంతేకాదు ఒక్కొక్కప్పుడు చేలకొద్దీరాము 
లొక-చోచే కనపడతారు. ఎటు చూసినా ఈఅడని కూడా అంతా 
రామమయంగానే కనపడుతుంది. రాముడుండడానికి పీలుశేనిచోట 
. కూడా స్వప్నంలో రాముశ్లే చూసి గడగడలాడిపోతూ వుంటాను, 
రథమూ, రత్నా లూ మొదలై న రకారాదిశ బ్రాలు కూడా రాముణ్ణి 
బట్టి నాకు భయం కలిగిస్తూ వుంటాయి. చేను రాముని (పభావం 
చౌగా తెలుసుకుని వున్నాను. అతనితో నువ్వు యుద్ధానికి డీకోడం 
యెంతమాాతమూ మంచిదికాదు. రాముడు బలిని, నముచిని 
గూడా సంహరించగలవాడు. ఇంతకీ నువ్వు రామునితో యుద్దం 
చేసినా స్తే ఉోరుకున్నా సెర్కే కాని నాదగ్గిర మూ(తం ఆరాముని 
మాట యెత్త క. ధర శ్రమే అమస్టిస్తూ వుండిన సాధువు లనేకులు 
దుష్టుల సహవాసంవృల్ల సప్వుతమిత్రకళతంగా నశించారు. చేను 
నీతో కలిస్తే తప్పకుండా నళించిపోతాన్వు కనక, నన్ను క్షమించి 
విడిచిపెట్టు. నెను మాత్రం సీత్రో రాను. మహో లేజళ్ళాలీ, మహోనత్వు 
డ్యూ మహాబలవంతుడూ అయిన రాముడు నీకేశాదు రాక్షసక్రులాని 
కంతకీ 'ూడా యము డవుకాడు, నంచేవాంలేదు. శూర్పణఖకోసం 
అది చెప్పిన మాటలు విని ఖరుడు నిరపరాధి అయిన రామునిమిద 


క రామాయ ౯౪౦ 


పడ్డాడు. సర్వసమక్థుడు కనక రాముడు ఖరుణ్ణి సంహరించాడు. 
ఇందులో రాముని తవ్పేమున్నది? కనక, ఆలోచించు. నేను బంధు 
(వీతితో చెబుతున్నాను. నామాట వినవూ? సమ స్పెబంధువుల 
తోనూ నువ్వు నళిస్తాను.  రామ'బాణాలు నిన్ను విడిచిపెట్టవు ౫ 


£8) 
చెప్పినట్టు చెయ్య మని రావణుడు మారీచుజ్జి నిర్బంధించడం 


చావా లనుకున్నవాడు మందు పుచ్చుకోడు. అలాగే మారీచు 
డొంక చక్కగా చెప్పినా రావణు డామాట వినలేదు. మారీచుడు 
తన శ్లేమం కోరే చెబుతూ వుండినా, మృత్యుచోదితుడై రావణుడు 
బాలా కఠినంగా (ప్రారంభించాడు. 


“ మారీవ్యా నువ్వుచాలా అసందర్భంగా మాట్లాడావు, కాని 
చవుటిప(ర్రలో చల్లిన విత్తనంలాగ నీమాట లన్నీ వ్యర్థ ౦. పాపా 
త్నుడూ, నూర్జుడూ విశేషించి మనుష్యుడూ అయిన రామునితో 
యుద్ధం ఛెయ్యవద్దని యెన్ని మాటలు" ఇెప్సీ కూడా నువ్వు నన్నుమళ్ళిం 
చలేపు. మూర్తురా లయిన ఆడదానిమాట విని నుంచున్న పాళంగా 
'స్నేపిశులనూ, రాజ్యాన్నీ తల్లినీ, తండ్రినీ విడిచి అడవులకు వచ్చిన 
మూార్భ్జుడు రామును. నాతీమ్ముడు ఖరుక్లి సంహరించిన రాముని 
ప్రాణాల్యూ నాడి భార్యా నీత్రనూకరాణా సా ళృ్ళయెదట నేను వారించి 
తీరాలి. నేనిలా నిశృయించుకున్నాను, డేవతేలు వచ్చి (ప్రార్థి ంచినా 
చివరికి తార? వచ్చి (ప్రాధేయపడినా. నేను నానిశ్చయరీ విడిచి 
పెట్టను, అ వదిగో, చేసీపని చెయ్యదలచుకున్నాను. ఇది మంచిదా 
చెడ్డదా? ఇది (కేయస్క_రమా అపాయకరమా ? ” అని నేనడిగి లేనే 
నువ్యీమాటలు చెప్పివుండవలసింది. బతికి బాసపడవలసిన మంత్‌ రాజు 


[రా.అర, 18] అరణ్య కాండ 97 


అడిగి తేశే సలవాచెప్పాలి. అప్పుడయినా చేతులు జోడించుకుని 
వినయంగా చెప్పాలి. రాజు హితమూ డేయస్స్ఫూ కోరినమం! తి ఒక 
ప్పుడు వ్యతిరేకంగానే చెప్పువలసివుంటుంది. అయినా అప్పుడయినా 
మాటిమాటికీ ఉపచారాలు చెప్పుకుంటూ  మృదువుగాన్యూ మెల్లి 
గానూ భయభక్తులతోనూ, యుక్కిగానూ చెప్పాలి, రాజుగారవించ 
వలసినవాడు. అంచేత, మంత్రి వమి - చప్పాటప్పుడయినా ఆగారవా 
నికి భంగం కలగకూడదు. కనక హితమే చెప్పినా ఆచప్పుడంలో 
పెంకితనం కనపడి తే రాజు ఆమాట వినడు. సహించనే సహాించడుం 
మారీచా ! రాజులళ క్రి తెలుసుకు మాట్లాడు. చేజశ్ళాలు లైన 
రాజులు అయిదురూపాలతో వుంటారు. ఎంచేత నంశ్రు చారు 
అగ్ని బేవునీ వేడిమి ఇందునిపరాక్రమమూ, చందుని సౌవ్యు 
భావమూ, వరుణుని దండళ క్రీ యముని (ప్రసన్న తా ధరించివుంటారుః 
అంచేత సర్వకాల సర్వావస్థల్లోనూ రాజులను అందరూ గారవిస్తూనే 
వుండాలి. ఈధరా శ్రలేమ్‌ా తెలియక నీయింటిక్తి వచ్చినందుకు నన్ను 
లెక్కచెయ్యకుండా పరుషంగా మౌట్టాడావు, నేను నిన్ను మంచిచెడ్డ 
లడగలేదు. నాక క్రి నామన్ధ్యాలను గురించిన్నీ నిన్నడగలేదు. నేను 
నీకు చెప్పింది పని, అడి నువ్వు చెయ్యడమే కాని బదులు చెప్పడానికి 
వల్ల కాదు. -ఈపనిలో నువ్వునాకు తోడ్చాటు చూపీంచాలి. అదె 
లాంటిదంకేు ? వెండిచుక్కలతో నువ్వు చక్కని బంగారపులేడి వై 
సీతకు కనపదేటట్టు రాముని ఆశ్రమం దగ్గిర తిరగాలి. నిన్ను చూసిం 
దంచే నీత ముందు ఆశ్చర్యపడుతుంది. తరవాత ఆశపడుతుంది. చీవ 
రికి “ ఆలేడినీ తీనుకుర” మ ని పట్టుపడుతుంది. రాముడునిన్ను 
పట్టుకోడానికి వస్తాడు. నీతా లత్మణుడూ సర్గ శాలలోశే వుండి 
పోతారు. మాయచేసి నువ్వు రాముక్ణి దూరంగా తీసుకుపో, అక్క 
డికి వెళ్ళాక రాముని గొంతుకతో “ నసీతా ! వః లత్మృణా ! అను, 


98 రామాయణం 


అది విని కంగారుపడి, నీతకూడా తొందరపెట్టగా లత్ష్మణు డామెని 
విడిచి అన్న కోసం నీకేసివస్తాడు. లక్ష్మణుడు కూడా అలా వెళ్ళీ వెళ్ళ 
డంతోనే ఇంద్రుడు శచీ'చేవిని లాగ సీతను అతినుళువుగా పట్టి తీసుకు 
వచ్చేస్తాను. 'నువ్వీపని చేసి యథేచ్చగా వెళ్ళిపో. సీకు అర్థ రాజ్యం 
యిచ్చేస్తాను సుఖంగా అనుభవించు. ఇది మంచివుపాయం. అపాయం 
చేని చారి. నువ్వు ముందువెళ్ళిపో, తరవాత చేను రథంమోద వచ్చే 
స్తాను. ఆతరవాత రాముణ్ణి మోసంచేసి యుద్ధంతో అగత్యం లేకుం 
డానే సీతను తీసుకుని నేను లంకకి వెళ్ళిపోతాను, కనక, మారీచా 
నువ్వీ పనిచెయ్యాలి. చేసితీరాలి. చెయ్యకపోతే నిన్ను చంపేస్తాను. 
రాజుకి వ్యతిరేకంగా నడిచేవాడికి ఎప్పుడూ సుఖం వుండదు. రాముకి 
మోసం చెయ్యడానికి వెడితే నీకు (ప్రాణాపాయం వస్తుందన్న నిశ్చయం 
లేదు. అలా చెయ్యకపో తేమా(తం నా చేతిలో నీకు చావుతప్పదు, 
ఇదంతా ఆలోచించుకో. నీకేది చాగుంచే అలా వెయ్యి” 


అలి 

మారీచుడు రావణునకు గట్టిగా హితం చెప్పడం 
రావణుడు. తన ఆధికారదర్పం చూవిస్తూ ఇలా అక్ఞావించగా మారీచుడు 
గట్టిగా మందలించడానికి పూనుక న్నాడు. 

“ రాజా! సీబిడ్డంక్యూ సీరాజ్యానిక్కీ నీమంత్రులకూ సర్వనాశం 
కలిగించే యీవువచేశం సీశే పాపాత్ముడు చేశాడూ? నువ్వు సుఖంగా 
వుండడం చూడలేకపోతున్న పాపి యెవరూ ? నిజంగా యిది మృత్యు 
దా;రం. నిన్నిందులో పడగెంటుతున్న తుచ్చు జెవడూ ? స్వయంగా 
నిన్నేమీ చెయ్యలేని సీతుచ్చ శత్రువులు 'రామునిఇేతిలో నువ్వు నాశం 
కావా లని కోరుతున్న ట్టు దీనివల్ల స్పష్థం అవుతోంది. ఎవడో 
దుర్మార్లుడు నిన్ను వాడుచెయ్యా బని నిశ ప యించుకున్నా డు, అయితే, 


అరణ్యకాండ 99 


స్వయంకృ తాప రాధంవల్ల నే నువ్వు నశించిన ట్టుండడానికి ఈయెత్తు 
యొత్తాడు. నును, చెడుమార్లంలో (ప్రవేశించడం చూనిన్నీ నిమంత్రులు 
నిన్ను వారించకుండా వున్నారు, నిజంగా వాళ్ళు వధ్యులు, రాజు 
తప్పూపని (ప్రారంభిస్తే మంత్రులు మంచివాళ్ళయి తే అతన్ని మంద 
లించో, బోధించే, బతిమాలో వారించితీరాలి. నీమం్రులు నిన్ని పప్పు. ' 
డిలా విడిచిపెక్టేశా శేం? ధర 0 కావా లన్నాా ధనం కావాలన్నా, 
కోరికలు తీరాలన్నా కీర్తి కావాలన్నా, అవి మంతులు రాజు అను 
(గవాం వుంకేనే పొందగలుగుతారు. అలా కాకపో తే వాళ్ళు తమకు 
ఉన్నవికూడా పోగొట్టుకుంటారు. (ప్రభువునకు దయలేకపో లే జనులం 
దరూ నానాబాధలూ పడతారు. రాజుంకునే ధరం. రాజుంకటునే 
జయం. కనక్క సర్యావస్థ్టలయందూ అందరూ రాజును రశ్షీంచుకుంటూ 
వుండాలి. [కూకుడూ, (ప్రజ లంజే యిష్టం లేనివాడూ, నీతినియ 
మాలు లేని వాడూ రాజ్యం వలలేడు. చేతగాని సారథి రథం నడి 
వీస్తే మిట్టపల్లాలు వచ్చినప్పుడు వడిగా వెళ్ళే గుగ్రూలూ నళిస్తాయ్యి 
వాటితోపాటు సాకథీ నళిస్తాడు. అలాగే రాజు అసమర్లు డై నప్పుడు 
మంతులు దురాలోచనలు చెబితే జూ నళిస్తాడు, అతనితోపాటు 
మంత్రులూ నళించిపోతాకు. ధర శ్రవ్రవ రృకులైన సత్సురుషు లనే 
కులు ఇతరుల తప్పూలవల్ల సమూలమూ నాశనం ఆయిపోయారు. 
నక్కల పెత్తనంలో మేకలు శీ ణించేటట్టు (కూరుడూ, వ్యతి'ేక్ష 
ఆయిన రాజు వల్పడిలో జనులున్నూ నళినారు, రావణా! నువ్వు 
కఠినుడవు. దుర్చుద్ధివి. విషయలంపటుడవు, కనక, నీయేల్బడితో 
వున్న రాక్షసులందరూ నశిస్తారు తప్పదు, నువ్వు చెప్పింది చెయ్యక 
పోతే నన్ను చంపుతా నంటున్నా వు. ఈవిపత్తు నేనుకోరి తెచ్చు 
కున్నది కాదు. మరి నువోం? నీక నువ్వే నీగొయ్యి తవ్వుకుంటు 
న్నావు. ఇదే విచారించవలసిన సంగతి, రాముడు నన్ను మాత్రమే 


ర 


2: 


1900 రామాయణం౦ 


చంపి వ్రూరుకోను. వెంటనే - తత్జ ణమే నిన్ను చంపేస్తాడు. సీచేతిలో 
బావడంకన్న శత్రువై న శామునీపేతిలో బావడమే నాకు మంచిది. 
దానివల్ల కృతకృత్యు బ్ఞ్లవుతాను రాముడు నన్ను మాశాడంకేు 
నేను చచ్చా నన్నమాళఆకు, అలాగే నీత్రను వారించా వంశే 
నువ్వూ చచ్చావన్న మాచే, నాసాయంతో నువ్వు ఆశ్రమంలోనుంచి 
నీత నివత్రలికి తెచ్చావంయే ఐక నువ్వూ లేవు నేనూ లేను లంకా 
లేదు రాశునులూ లేరన్నమాట. నేను మనసారా నీహితం నోరు 
తున్నాను, అయినా నువ్వది చెవినిపెట్టడం లేను. నిజమే. మరణం 
దగ్గిరపడ్డప్రూడు మిత్రులు చెన్నినమాటలు వినపడవులే ౫ 


జం 
పీత మాయలేడిని చూడడం 


“ ఇన్ని మాట 'లెందుకూ? వెడదాం పద. శరచాపాలు ధరించి వుండిన 
రాముడు నన్ను చూశా డంటే నేను చచ్చా నన్నమాే. రాముణ్ణి 
ఎదిరించి నువ్వు బతకడం అబద్ధం. నేను నీ నీడను. ఇక నామాట చెప్పే 
"జేమిటీ ? దుర్భుద్ధి వయి నువ్వలా చెబుతూ వ్రంకే నేనేని చెయ్య 
గలనూ? నాయనా మనం వెడదాం పద. నీకు శుభం కలగాలి” 
అంటూ మారీచుడు దీనంగా అన్నాడు. అందుకు రావణుడు చాల్ల 
సంతోషించాడు. వెంటనే అతను మారీచుణ్ణి కౌగలించుకుని “ చేను 
నిర్భంధించడంవల్ల నువ్విలా అంటున్నట్టు నటిస్తున్నావు; గాని నిజంగా 
యిది నువ్వు స్వయంగానే - ఇష్టాపూర్తిగానే అంటున్న ళూరవచనం, 
ఇప్పుడు నువ్వు మారీచుడవు, ఇప్పటిదాకా మాత్రం ఎవడో శద 
రాశసుడవు, విశాచముఖా లైన కంచరగాడిదలు క ట్టిన యీాకాంచన 
రథం యొక్కు.. నువ్వు ఎలానో వొకలాగ సీతను లోభ పెట్లి ట్రీ వెళ్ళిపో 


అరణ్యకాండ 101 


అంతే. రామలక్ష. ౯ులు అవతలికి వెళ్ళిపోయిన వెంటనే చేను తెచ్చేస్తా 
నామెని ” అని వీఫుతట్టాడు. 


తరవాత రావణుడూ మారీచుడూ విమానం యిక్కానట్టారథం 
యెక్కి- అక హాల్హైంచి బయలుదేరారు. వారు అనేకపట్నాలు చూశారు. 
అనేకారణ్యాలు దాటారు. అనేక పర్వతాలు, చూశారు. - అనేక 
నదులు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో నగ రాలున్నూ చూశారు. చివరికిదండ 
కారణ్యం (పవేళించి రాముని ఆశ్రమం చూశారు. వెంటనే యిద్దరూ 
రథం దిగారు. రావణుడు మారీచుని రెండుచేతులూ పట్టుకుని * ఇటే 
రాముని ఆశమం. అదిగో అరటిచెట్ల గుబురులో పర్ణశాల కనప 
డుతోంది. కనక, మిత్రుడా మనం యిందుకు వచ్చామో తొరగా 
ఆపని చేసెయ్యి ” అని ఉల్లాసంగా చెప్పాడు. 


వెంటనే మారీచుడు లేడి అయిపోయాడు. దాని కొమ్ములు ఇంద్ర 
నీలమణులదండల్లా వున్నాయి. డాని మొగం కొంత తెల్లగానూ, 
కొంతేనల్లగానూ మొత్తానికి ఎర తామరపువ్వులా వుంది. చెవులు నల్ల 
కలవపూేకల్లా వున్నాయి. కంఠం కొంచం యెత్తుకుని వుంది. దాని 
కీంది పెదవి ఇం(ద్రనీలమణిపలకలా వుంది. చానికడుపు మల్లెపువ్వు 
ల్లాగా రత్నంలాగా చం[దబింబం లాగా తెల్లగా మురుస్తోంది. దాని 
పార్శ భాగాలు ఇప్పపూల రంగులో వున్నాయి. డెక్కలు వెడూ 
ర్యాల్లా వున్నాయి. వీక్కొలు సన్నంగా వున్నాయి. కీళ్ళ న్నీ 
బాలా దృఢంగా వున్నాయి. తోక నవరత్నాలూ పొదిగిన ఇం(ద్ర 
భనుస్సు లా వుంది. ఆలేడి కాంతులు అరణ్యం అంతా నిండి జిగిజిగ్లా 
మెరుస్తున్నాయి. 


ఇలాగ చూడతగ్గ చక్కని రూపంతో ఆలేడి రామాశ్రమంలో 
రత్నాలు పొదిగినట్టున్న పచ్చికబయట (ప్రవేశించింది. చెట్ల చిగుళ్ళు 


109 . రామాయణం 


తింటూ, అరటిచెట్లూ కొండగోగుచెట్లూ దాటి పర్షశ్రాల దగ్గిరగా 
సంచరించసాగింది. ఒకనూ జిలా నెడుతుంది. ఆలా వెడుతుంది, 
ఒక్క_శ్షుణం నుంచుంటుంది. మళ్ళీ బయలుదేరుతుంది. కొంతసేపు 
ఆడుకుంటుంది. కొంతసేపు పడుకుంటుంది. అశ్రమడ్యా రానికి వెళ్ళి 
అడవిలో సంచంంచే లేళ్ళగుంపులు చూస్తుండి. ఆగుంపులతో కొంత 
దూరం వెడుతుంది, మళ్ళీ వెనక్కి-మళ్ళి ఆశ్రమంలోకి వస్తుంది. అది 
చమత్కారంగా ,ఆడుతూవ్రంపే చూసి లేళ్ళు వచ్చి చూసి మూ 
చూసి అది లేడి కాదనీ రాక్షనుడనీ గుర్తించి పదివేపులకూ పారిపో 
తాయి. వాటిని చంపి తినాలని మారీచునకు ఎంతయినా వుంది, 
కాని దానివల్ల వచ్చినపని చెడుతుందని మానే స్తున్నాడు, 

సరిగా ఆసమయాన సీత కొండ గోగుపువ్వులూ, అశోకపువ్వులూ, 
మామిడిపువ్వులూ కోసుకుంటూ కులాసాగా అలా వచ్చింది. ఇంకెంతో 
కాలం అరణ్య వాసం చెయ్యనక్క-ర లేదు. నీత అలాంటి సమయాన 
బంగారు లేడిని చూసింది. చూసి వింతగా పలువరస కనపడేటట్లు 
మందహాసం చేసిం దాము. నీత తన్ను చూడగానే ఆలేడి వింత విం 
తగా సంచరిస్తూ ఆవనానికింకా (ప్రకాశం కలిగించింది. అదృష్టపూర్వ 
మైన ఆ లేడిని మాసి నీత ఆశ్చర్య చకిత అయి పోయింది. 


౪౩ 
రోముడు లేడికోసం బయలుదేరడం 


సు(శోణ్సీ సుంద రాంగ్‌ అయిన నీత పూలుకోనుంటూ ఆబంగారులేడీని 
ఛే 

చూసి చాలా వింతేపడి రాముణ్ణ్లీ సాయుధుడవై రమ ని లమ్మ్మణుక్లే 

గట్టిగా పిలిచింది. ఆవిలుపుమోద రామలక్ష్మణులు వచ్చి ఆప్ర దేశం 

అంతా చూడ్డంలో ఆలేడిని మూశారు. అది చూనీ చూడ్డంతో కే 


అరణ్యకాండ 108 


అనుమానం తగిలి లక్ష్మణుడు. “ అన్నా, ఇది నిజమైన లేడి కాదని 
మారీచు డీవాసంతో వచ్చాడని నాకనుమూనంగా నుంది. ఈ లేడి 

మాపంతోశే కామకూవీ అయిన మారీచుడు ఈదండశారణ్యంలో 
వేటాడవచ్చిన రాజులను చాలా మందిని చంపివున్నాడు. మారీచుడే 
వింతనాలివే యీవ్ముగమై వచ్చాడు. లోకంలో ఇలాంటి లేడి యెక్కడా 
లేము. ఉండావోదు. ఇది మూయ, సంచేహంలతేదు ”” అని చెప్పాడు, 
ఇడ విని వీత చక్కని లేడిచర్జుం సాగనుకి చొక్కి లక్ష్మణుత్లో నివా 
రించి మందహాసంతో “* ఆర్యపుతా ! వాలా చక్కని యీలేడి 
నన్నాకర్షించింది, దాంతో నేనాడుకుంటాను, పట్టి తీసుకురా. ఈ ఆశ 
మంలో మనకి చే ఛి చమరమృగాలూ నృమరమృగాలూ రకరకాలు 
కనపడుతున్నాయి. ఎలుసునొడ్లూ, చుక్క_చుక్కల లేళ్ళూ, కోతులూ, 
కిన్న రాలూ యిక్కడ తిరుగుతూనే వున్నాయి, ఇంత కేజస్సూ, ఇంత 
నెమ్ముదీ, ఇంతచురుకూగల కేడి నాకింతవరకూ కనపడలేదు. రంగు 
రంగుల చేహంతోనూ, ర త్నాల్లాంటే శెల్పనిచుక్కలతో నూ అరణ్యాని 
కంతకీ శోభ కూరున్తూ యిది. చం[దబింబంలా మెరిసిపోతోంది. వమి 
రూపమూ అది ! ఏమి కాంతీ అది! వమి కంఠస్వరమూ అది! విచి 
[తమూ, అద్భుతమూ అయిన యీాలేడి నామనన్సు హరించేస్తోండి* 
లది (పాణాలతో జీ సీక దొరికికే మనకీ యితరులకూ కూడా ఆహ్లాదం 
కలిగిస్తూ మన దగ్గిర వుంటుంది. మన ననవాసకాలం పఫపూర్తికా 
వస్తోంది. మనం రాజ్యం ఏళలేటప్పుడు మన అంతీఃపురాని కిది మంచి 
అలంకారం అయివుంటుంది, భరతునకూ అ త్త లకూ నాకూ యో 
లేడి వింతగొలుపుతూవుంటుంది. అది (పాణాలతో దొరకదూ ? చాని 
చర మే మన అంతఃపురాని కలంకారం అవుతుంది లోపేం? దాన్ని 
నువ్వు చంపి అయినా తెస్పివా చాని బంగారుచర శ్ర ధర్మాసనం 
మోద పరుచుకుని మన మిడ్దరమూ ఆనందంగా కూచోవచ్చు. భర్తల 


104 రామాయణం 


నిలా నిర్నధించడం తిక ధర్మం కాదు. అయినా డాని చర్మం 
చూస్తే నాకు కుతూహలంగా వుంది ” అని చెప్పింది. - 


ఇది యిలా వుండగా, ఆబంగారపు చేహచ్భాయా, ఇం(దనీలమణు 
ల్లాంటి అకొమ్ములూ, ఆతరుణాదిక్య వర్ల మూ పాలపుంతవంటి వర్చ 
స్సూ చూశాటప్పటికి కామునకున్నూ ఆశ్చర్యం కలిగింది. అంచేత, 
రామునశే దానిమాద వాంఛ కలిగింది. నీత (శేరణవల్ల అది 
మరింత ెక్కు-వయింది. దాంతో రాముడు లక్ష శ్రొనీతో 
“ తమ్ముడూ ! నీతకి ఈలేడిమిద కోరిక కలిగింది ' చూశావా ? కాని 
యిీరూపం పరిశీలిస్తే యిది లేడి అని తోచదు. కుభేరుని చెత్ర 
రథవనంలోనూ, మహేం[ద్రుని నందనవనంలోనూ కూడా యిలాంటి 
లేడి వుండదుకదా, భూమి శద యెలా వుంటుందీ ? ఆలేడి రోమాలలో 
అనులోమంగానూ (ప్రతిలోమంగానూ వున్న బంగారుచుక్కొ-లు చాలా 
చక్క-గా మెరుస్తున్నాయి. ఇంత చక్కని లేడి యెవని మనస్సు 
హరించకుండా వుంటుందీ ? స్వర్ణమయం అయిన యీరూపం చూసే 
యెవని కాశ్చర్యం కలక్కుండా వుంటుందీ ? రాజులు వేటకి బయలు 
చేరా రంకే మాంసంకోసమూ, వినోదార్గమూ కూడా లేళ్ళని 
వధించడం వున్న జే కాదూ ? అరణ్యాలలో. అద్వితీయాలై న ధాతువు 
లనేకా లుంటాయి. వాటిలో బంగారమూ, రత్నాలూ మొదలైన 
ధన ఠరాళు లుంటాయి. 'వెటకువెళ్ళే రాజుల కర ణ్యాలలో అవి దొరుకు 
తూనే వుంటాయి. నరుల కోరిక లన్నీ శుక్రునకు బొక్కసం నింవు 
తాయి. అలాగే అడవులలో వుండే ధాతువు లన్నీ రాజులకు 
బొక్క-సాలు పూరినాయి. నకాము డై నవాడు ముందూ వెనకా 
ఆలోచించకుండా చేనికోసర తీ(వ(పయత్నంచేస్తాడో అచే ఆర్థం అని 
అర్థళ్యా వ్రజ్ఞులూ ధనికులూ చెబుతారు. ఈ లేడి చర్మం స్వర్ణ 
మయం కాని లోకసామాన్యం కాదు నాతో కూడా ఆచర మోద 


105 
 కా.అర, 14] అరణ్య కాం డ 


కూచుని. సీత మిక్కిలీ ఆనంది స్తుంది. కదళీమృగమూ, వ్రీయశీమృగ 
మూ, (పవేణీమృగనూ, నగొ,ే కూడా ముట్టు కుంకే యివఐత మృదు 
వుణా వుండ వని నానమ కం నిజంగా ఆకాశొన నక్షత్రపథంలో 
వ్రు మృగశీర్షా, ఈబంగారులేడీ -- సృష్టిలో క్‌ల్లా యీెంటే దివ్య 
మృాాలు, ఇంతకీ : నువ్వు గట్టిగా చెబుతున్న ట్రిది రాక్షస మాయే 
అనుకుందాం, ఇటే నా తప్పకుండా మనమిా నాక్షసుళ్లి సంవా 
రెంశేతీరాలి. (కూరిడూ, దు? రాతు గెడా అయిన స 
ఈవనంలో అనేకమంది మునిపుంగవులను చంపేసివున్నాడు. గొప్ప 
ఛానుష్కులయిన మవోరాజులు కూడా వేటకి వచ్చి అనేకులు దీనివల్ల 
నాశనం అయిపోయారు. ఈకారణంవల్ల కూడా దీన్ని చంచేతీ 
కాలి. పూర్వం ఈదండకావణ్యంలోనే వాతాపి అనే రాశుసుడు 
మోసగించి భక్ష్యుపదాన్ధాల రూపాన కడుపులో (వవేశించి, చివరికి 
యఖథాకూపం తాలిచి కడుపులు బద్దలు చేసుకుంటూ బయటికి వచ్చి 
యీవిధంగా అనేకమంది మహర్దులనూ (బావా గణులనూ చంవీవు 
న్నాడు. ఉండివుండ్రి వాడు, చివరికి భయ్యం రూపంతో అగన్ష్యమ 
వారి కడ: పులో (పవేశించాడు. వుళ్ళీ నిజరూపంతో భయ టికి 
రావా లనిన్నీ అనుకున్నాడు; కాని అది సాగనివ్వక అగస్త్యుడు 
“నాతాకీ! పాపం అని సందేహించకుండా ఇంతవరకూ నువ్వనేక 
మంది (బ్రాహ్మణులను నాశనం చేశావు. అంచేత, నుష్వివ్వుకు నాక 
డుపులో జీర్ణం అయిపోయావు తెలుసా + * అన్నాడు, ఇపుడీ మారీ 
చుడు కూడా నాదగ్గిర వేపాలు వేశా డంకే వాతావీలాణే అయిపో 
తాడు మంచిదే కాదుటోయీ ? కనక, నువ్విక గాడ వుండి సాయుధు 

డవై_ సీతకు జాగత్తగా కనిపెట్టుకుని వుండు. మునభవిష్యత్తంఆా 
వీఠతోచే వుండిసుమా.. చేను. ఈశేడిని ప్రాణాలతోచే తీనుకువస్తాను. 
తప్పి తే చంవ్‌ అయినా తెస్తాను, సంజేహం లేదు, . కనక, చేనిచే 


106 రామాయ ణ౦ 


త్‌ ండరగా వెళ్ళిపోవాలి, నీ ముఖ్యంగా దీని చర్మమే కావాలం 
టోంది. కనక దీన్ని చంపి తేవడమే ముఖ్యం అనుకో. ఒక్క టా 
ణంతోచే నేను దీన్ని చంపి తీసుకువస్తాను అంతవరకూ మాత్రం 
నీతను కనిపెట్టుకుని నువ్వు ఆశ్రమంలో మెళుకువగా వుండు. దీన్ని 
చంపేస్తాను, తప్పదు. _ దీనిచర్శం తీసుకువస్తాను. సర్వసమర్థు డైన 
జటాయువు ఇక్కడే వున్నాడు, చాలా బుదిమంతుడు. మవోబల 
శాలి, సీకతని సాయంవుంది. కవక్క నీతను కనిపెట్టుకుని 
యేదో అపాయం వస్తుంది అన్నంత సనందేవాంతోశే జాగ తగా 
వుండు ” అని మరీమరీ మళ్ళీమళ్ళీ చెప్పాడు. 


౪౪ 
రాముడు మాయలేడిని చంపి వెనక్కి బయలుదేరడం 


లక్ష్ణుణున కిలా చెప్పి బంగారపుపీడి, గల మహాఖడ్లం మొలలో కట్టు 
కుని రాముడు బయలుబేరాడు.  లెండము ల పాదులు కట్టుకుని 
అతను. ధనుస్సుకూడా పట్టుకుని జయలుచేరాడు. రాముని రాక 
గుర్తించి అమాయలేడి భయపడి యెగిరిపోయినట్టు మాయమై మళ్ళీ 
కనపడింది. రాముడు బేడివెళ్ళిన ట్లల్లా వెళ్ళాడు. మాయలేడి వొక 
మాటు నుంచుని మిలమిల మెరిసిపోతుంది. బాణం తగులుతుం 
దన్నట్లు భయపడుతూ శరీరం కుంచించుకుని వొకనూటు పారిపో 
తుంది. ఒకో ఇక దూకుదూకి అది ఆకాశాని కెగురుతుంది. 
ఒకొక్క నాటు చెట్లదాటుకి వెళ్ళి మేఘఖండాల్లో చం దబింబంలాగ 
కనపడీకనపడకుండా వుంటుంది. క్షణంలో మాయం అవుతుంది, 
శణంలో కాలాదూరాన కనపడుతుంది. ఇలాగ కనపడుతూనూ 
మాయం అవుతూనూ అది రాముణ్ణి చాలాదూరం తీసుకుపో కీమీంది, 


అరణ్యకాండ 107 


రామువకు చాలా కోపంవచ్చింన ; కాని వెంటనే దాని చక్క 
డనానిక్‌ ముగ్గుడయిపోయాడు. అప్పటి కాయాసం వచ్చింది. చాంతో 
ఒక్కు-కులాం చెబ్బున్‌డని పీచ్చిక మోద నుంచున్నాడు. కంతలో లేళ్ళ 
గుంపుతో కలిసి అది దూరాన కనపడింది. దాంతో రాముడు మళ్ళీ 
పీచ్చివాడులాగ అయిపోయాడు. వెంటే అత నొక్కదూకు దూకాడు ; 
కాని లేకి మాయమయిపోయింది. కళ్ళు మికిమిట్లయి అతను మళ్ళీ 
మాూశాటప్పటికి దూరాన కనపడింది. అంతలో అది ఇట్ల గుంపులో 
కనపడింది. అప్పుడు రాముడు ఇక లాభం లే దనుకుని దాన్ని చంప 
డానికే నిశ్చయించుకున్నాడు. వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు. 
బాణం తీశాడు, అది సూర్యకాంతి లాగ మెరిసిపోతోంది. అది 
తొడిగాడు. నారి ఆకన్హాంతమూ లాగాడు. వెంటనే పాములాగ 
యాసంతో బుసకొడుడున: ఇ లేడిమోదికి విడిచాడు. విడిచీవిడవగా నే 
eis క మె మైన ఆల్యస్త్రం అగ్నిలాగ మండిపోతూవె వెళ్ళి మృగ 
రూవి అయివ్రన్న మూారీచుఎ శరీరం (ప వేశించి గుండెలు చీల్చేసింది. 
చాంతో ఆమాయలేకి ఉరిమిన ట్రరుస్తూ కొడి చెట్టు ఎత్తున యెగిరిపడింది. 
(పాణాలు పోయాటప్పటేకి pres లేడి రూపం పోయి నిజ 
పం పచ్చింది. ఇంతేకాక వొడు “ రావణుడు లమ్మణుక్ణి యిక్క_డీ 
శిలా పంపిస్తాడూ ? నీక నెలా ఎత్తుకుపో తొశూ ? 9 "అని ఆలోచిం 
వాడు, రావణుడు చెప్పంది జ్ఞ జాపక వచ్చింది. వెంటనే వాడు రాముని 
గాంతుత్రో “ అయ్యా సీతా న్‌ అయ్యో లక్ష్మణా” అంటూ గట్టిగా 
మూలిగి (ప్రాణాలు విడిచాడు. చూడగా వోరకేయూరాది విచికా 
భరణాలతో ) బంగారపు దండలతో, పెద్ద పెద్దకోరలతో మూారీ చుకు 
దొర్సిపోతూ కనపడ్డాడు. వాడి శరీరం నెత్తు టదోని వుంది, అడి చూసి 
రాముకు లక్షుణునిమాట జ్ఞాపకం రాగా నీతను తలుచు కున్నాడు. 
ళ్‌ ఇది మారీచుని మాయ అని తమ్ముడు చెప్పాడు. అది నిజమే 


106 రామాయణం 


అయింది. నాగొంతుతో యీూమారీచుడు * అయ్యూ నీతా అయ్యా 
లమ్మణా ” అంటూ మూలిగాడు. అది వింశ సీత యేమవుతుందీ ! 
మవోబావాు డైన లయ్మునణుడు కూడా వమయిపో తాడూ 1?” అను 
కుని భయంతో శరీరం అంతా గకపాడవగా కంగారుపడి, ' వెంటనే 
మరో 'లేడిని చంపి ఆమాంసం పుచ్చుకుని ఆతివడిగా ఆశ్రమానికి 
బయలు దొ రాను, 


చి 
స్‌ో 


లక్ష్మణుడు రామునికోసం బయలుదేరడం 


సీత సరిగా రాముడే యేడ్చా డన్నట్టున్న మేడుపు వింది “లక్ష్మణా ! 
వెళ్ళి రాముణ్ణి చూసిరా. పరమార్కుడై నాభర్త యేడవడం నాకు 
వినపడింది. నామనస్సు నిలవడం లేదు. నా'పాణాలు కూడా నిలవడం 
లేదు.” అడవిలో యేడుస్తున్న సోదరుణ్ణి రశ్షీంచు వెళ్లు. అబభోతు 
సింహం వాలబడ్డట్టు పీసోదరుడు రాశక్షుసుల పాలబడ్డాడు, ఆపన్ను డై 
వున్నాడు కనక త్వరగా వెళ్ళి రక్షించు ” అని లక్ష్మణుణ్ణి. చాలా 
తొందర పెట్టింది ; కాని లత్ముణుడు అన్న ఆజ్ఞ ననుసరించి అక్క స్టుంచి 
కదలలేదు. అందుకు సీతకి చాలా కోపంవచ్చింది. దాంతో ఆమె 

6 లక్ష్మణా ! ఇలాంటి అవస్థలో కూడా నువ్వు నిఅన్నను రవీ ంచకుండా 
వున్నాను. నిజంగా నువ్వు సీఅన్న కు మిత్రసాపంతో వున్న శతుడవు, 
"నాకోసం నువ్వు రాముడు నళించిపోవాలని కోరుకుంటున్నావు. నామోది 
ఆశచేతచే నువ్వు నీ అన్న దగ్గిరికి వెళ్ళకుండా వున్నాను. నీఅన్నకు కష్టాలు 
రావడమే నీకిష్టంగా వుందని తోస్తోంది. నీఅన్న మోద నీకు న్నేహం 
యంతమాకత్రము లేదు. అంచేతనే నువ్వు అనుహా కేజళ్ళాలికి ఆపద 
"క్‌ లతే సక్లింతిగా వున్నావు. ముఖ్యంగా మయెవరికోనం నువ్విక్కడికి 


అరణ్యకాండ 109 


వచ్చావో ఆరామునకు (పాణసంశయం కలిగినహ్తుడు నువ్వ్‌ఆశ్రమంలో 
వుండి చెయ్యవలసిన జేమున్నదీ ? * అని చాలా కష్టంగా అంది. 
అడలేడి లాగ భయపడి మిక్కిలి శోకిస్తు న్న సీతను చూసి లత్ష్యణుడు 
“వై "దేహీ ! నాగులకూ అసురులకూ గంధర్యులకూ, "దేవతలకూ మను 
ష్యులకూ, కాక్షసులకూ గూడా నీభర్త ను జయించడం సాధ్యంకాదు, 
నమ్ము. -జేవచలలోనూ, మనుష్యులలో నూ గంధరు(లలో న్యూ పక్షుల 
లోనూ, రాక్షపులలోనూ, పిశావాలలోనూూ, కిన్న రులలోనూ, (కూర 
మృగాలలోన్యూ డానవులలోనూ కూడా మహేం(దనమాను _జెన 
సీభ రను యుద్ధంలో యెదిరించగలనాడు లేడు. ఎలాంటి యుద్ధా 
ల్లోనూ కూడా రాముకు అవధ్యుడు. కనక, నువ్విలా అనడం ధర, ం 
కాదు. రాముడు లేనప్పుడు నిన్ని క్కడ వొంటిరిగా విడిచి నేను వెళ్ళ 
లేను. ఎలాంటి బలవంతులు వచ్చినా మూడులోకాలూ దండె త్తి 
వచ్చినా, మహేందునితో చేవతలందరూ వచ్చినా కూడా రాముని 
బలం అనివార్యంగానే వుంటుంది, నిమనస్సు నిశ్చలం చేసుకో. దుః 
ఖంచకు. లేడిని చంపి నీభర్త సిరపాయంగా ఇప్పుడే వస్తాడు. ఆన్యరం 
మాలఅన్నది కాదు. ఎవడో అలా మూలిగాడు. నిజంగా అది రాక్షస 
మాయ కాని మరొకటి కాదు. రాముడు రశ్షీంచమని నిన్ను 
నాకప్పగించి వెళ్ళాడు. అంచేత నేనిప్పుడు నిన్ను విడిచి వెళ్ళడానికి 
పిలులేదు. ఈరాశక్షుసులకరా మాకూ గర్భళ(త్రుత్వం వుంది. ఖరుణి 
జ్ర 
సంహరించడంవల్లా, జనర గారి అక్ర మించడంవల్లా యిది ముదిరింది. 
హేంసాస్యభావు వైన రాశ్షనులు ఎన్నివిధాలో మాట్లాడ తారు, 
అదంతా నువ్వు మనసులో పెట్టుకోకూడదు” అని అనేక విధాల 
శాంతబరోచాడు. 
అయినా సత లక్ష్మ ఉని మూటలు నమ లేదు. 1 అనార్యుడా ! 
(కూరుడా ! నృశంసుణా ! కులవాంసనుడా | నేను వీమాటలు నమ్మాను, 


110 స రామాయణం 


రామునకు కష్టాలు శావడ మే నీకిష్టం. రాముని కష్టం. చూసే 
నువ్విలా మాట్టాడుతున్నావు. నీలాగ దొంగశేపాలు వెయ్యగల 
దాయాదులకు ఇలాంటి బుద్ధులుండడం విచిితం కాదు, నువ్వు 
దుర్నార్షుడవు. నాకోసమే నువ్వు రామునితో వచ్చావు. నాకోసం 
నిన్ను భరతుడు పంపినా పంవివుండవచ్చు ; కాని నీకోరికాా భరతుని 
కోరికా నెరవేరదు, తెలుసా? ఇందీవర శ్యాముడూ, పడా శ్రమడూ 
అయిన భృార్తను కాదని నేను మరొకణ్ణి కోరతా ననుకున్నావా? 
సీయెద కే నేను (పాణాలు విడిచిపెడతాను. రాముకు శేనిదే భూమి 
మోద చేను కణం అయినా వుండను” అంటూ ఆమె మరీ కఠి 
నంగా అంది. 

జానీమోద విజితేంద్రియు డైన లక్ష్మణుడు దోసిలి పొగ్గి “చేను 
నీకు బదులు చెప్పను. నువ్వు నాకు 'జేవతవు. శ్రీలు బ్రిలాంటిమాట 
లనడం ఆశ్చర్యం కాదు. లోకంలో శ్రీల కివి సహజగుణం. య్ర్‌ 
ధర శం అక్క శైదు. శ్రీ ఎలాంటి-వోట అయినా భేవవమూూ విరో 
ధవజా కలిగిస్తారు, శ్రీలు చంచలచి త్తీలు. వై దేహీ! ఇలాంటి 
మాట చేను సహించళేను. నీమాట కాల్చిన బాణంలాగ నా చెవుల్లో 
గుచ్చుకుంటోంది. నిజం చెప్పిన నన్ను నువ్విలాగ పరువంగా నిందిస్తు 
న్నాను. వనబేవత లందరూ నాకు సాక్షులు. అన్న ఆజ్ఞ శిరసా 
వహించివున్న నన్ను ఇలా సం బేహిస్తున్న నువ్వు నళించిపో కావు, 
ఇంకెందుకూ ? నేను రాము డెక్క డ వున్నాడో అక్కడికే వెడతాను. 
నీకు శుభం కలగాలి. ఈవన దేవత లందరూ నిన్ను రక్షించాలి. అతి 
ఘోరా లైన దుర్నిమిత్తలు క్ర నపడుతున్నాయి. అంచేత నువ్వు 
రామునిదగ్గిర వుండగా చూస్తానో లేదో 2” అని చెప్పాను, 

అప్పటికీ "తొను' చెప్పినట్లు' చెయ్య కుండా వుండిన లక్ష శకి చూసీ 
సీత్ర వడుస్తూ “ రాముకు లేకపోతే నేను గోదావరిలో పడతాను, ఉరి 


అరణ్యకాండ 111 


పోసుకునో, పర్యతేశిఖరంనుంచి వురిక్నో విమం పుచ్చుకునో, అగ్ని 
వళో(తంలో పడో నేను (ప్రాణాలు విడిచిపెడతాను ; కాని రాముకి కాక 
మరొకక్లో కాలితో అయినా తాకను “అని నెత్తీ నోరూ కొట్టుకుంది. 

లత్మ్మణుడు అనె నూరడించలేదు. అతనితో నీతకూడా మరి 
మాట్లాడ లేదు ; కాను లక్ష్మణుడు కృ తాంజలి అయి సీతకు (పదవ్నేణ 
నమస్కానాలు చేస్తి వెనక్కి. తిరిగి తికని నీత శేసి చూస్తూ రాముణ్ణి 
కలుసుకోడానికి వెళ్ళిపోయాడు, 


౪౬. 
రావణ దర్శనం 


నీత అలాగ కఠినంగా మాట్లాడగా, లత్ముణుడు, ఎంత యిఫ్థ్యం లేక 
పోయినా విధివేక రాముని దగరికి బయలు దేరి వెళ్ళి పోయాడు. అలాంటి 
అవకాశంకోసం కనిపెట్టుకునివున్న రావణుడు నన్యాసివేషం ధరించి 
వెంటనే నీతదగ్గిరికి వచ్చాడు. అతను అతిమృను వైన కాపాయవ్యక్ర్రం 
చుట్ట బెట్టుకున్నాడు.  జుట్టుముడి వేసుకున్నాడు. గొడుగు పట్టు 
కన్నాడు. కాళ్ళకి చెప్పులు తోొడుక్కున్నాడు. ఎడమబుజాన 
దండకమండలువులు పెట్టుకున్నాడు. సూర్యుడూ చంద్రుడూ కూడా తేని 
సభుయాన చివాచీక టివచ్చి సంజని ఆక్రమించే టట్టు ఇలాంటి వేషంతో 
రావణుడు రాముడూ లక్ష్మణుడూ కూడా లేని సమయంలో నీత 
దగ్గరికి వచ్చాడు. వచ్చి చారుణమైన అంగారక గ్రహాం చం(ద్రుడు 
లేని రోహిణిని చూసినట్టు రాముడు దగ్గిర లేని నుకుమారి నీతను 
మూసాడు. 
మవశేగ్ర తేజశ్ళాల్కీ క్రూరకర్ముడూ. అయిన రావణుణ్ణి భూసి 
జనస్థానంలో వుండిన చెట్లన్నీ గడగడ వొణికిపోయాయి. గాలి _న్హం 


112 రామాయణం 


భించిపోయిం? ఎర్రనికళ్ళతో చూస్తున్న రావణుణ్ణి చూసి అతివడిగా 
(పవహిస్తున్న గోదావరి భయంవల్ల మెల్లిగా కదలసాగింది. రాము 
జెప్పుడు అేకపోతాడా అని గుకనుడై న రావణుడు నుజనరూపంతో 
చ్మితానవ్ష్యక్రం శనిగహం దగ్గి?కి వచ్చినట్టు భర్తను తలుచుకుంటూ 
దుఃఖిస్తున్న సీతదగ్గిరికి వత్చాడు. పాపాత్ముడై న రావణుడు సుజన 
రూపంతో, గడ్డితో కవ్చిన నూతిలాగ మహాపతివ్రత అయిన సీతను 
చూస్తూ నుంచున్నాడు. మంగళ్లాంగీ, నుదతీ, చం[దముఖ్రీ పద్మవలా 
శాక్షీ, వీఠకాశేయవాసిన, అయిన నీతాబేవిని దుశ్చింతో రావణుడు 
సమిోవీంధదాడు. 

సమిపించి రావణుడు మన్నథశరావిష్టు డయ్యుండిన్ని మహాసుజనుడు 
లాగ చేదమం[తా లుచ్చరిస్తూ చేతిలో "తామరపువ్వు మాతం లేని 
మహాలక్రీలాగ మహో తేజశ్ళాలిని అయివున్న - సీతాదేవిని “ కాంచ 
నాంగీ, ముఖశేత్రవా స్తపాదాలతో పద్భలతలాగ మెరుస్తున్న నువ్వెవ్వ 
చెవు? భూదేవివా ) లత్రీ ఇవా! ? కీ రివా ! అప్పర (స్త్రి వ్రీవా?! స్వేచ్చగా 
సంచరించే రతీబేనవివా ! ఏదంతాలు వ ఖగానూ, సమా(గాలతో నూ 
తళతళ మేరుస్తు న్నాయి, రకాంతాలూ కృన్ణ తార కలూ అయినీ 
విశాలన్మేశకాలు చాలా చక్కగా వున్నాయి. నీజఘనం మిక్కిలి 
విశాలంగా వుంది. నీతొడలు వనుగుతొండాల్లా వున్నాయి. వీనోన్న తౌ 
లయి ఆాళపలనుల్యా లమున వీ స్హనాలు మకణిమయసువర్గ హోరాలం 
కృళాలై కాలా. చక్కగా (క్ర కాల్సిస్తు న్నాయి. ఇారునేత్రీ ! విలా 
సినీ 1 ప్రవాహ వేగంచో మహావది గట్టు కోనేటట్టు నువ్వు నామనన్సు 
వారించేన్తున్నాను. నీశిరోజూలు చాలా. మనోజ్ఞంగా వున్నాయి. నీ 
నడుము గుప్పిట్లో యిమిడిపోతుంది. చేవతలలోనూూ గంధర్వులలోనూ 
యత్షులలోనూూ, కిన్నరులలోనూ నీయంత అందమైన త్రీ నాకింత 
వరకూ భూమిమిోద కనపడలేదు. (కిలోకాలయందూ కూజా అని 


[ రా, అరం 15] అథ ణ్యకాం డ్‌ 118 


తరదుర్లభ మైన నీరూపమూ, సీఫాకుమార్యమూూ, నీచిన్న వయస్స్ఫూ, 
యీ ఘోరారణ్యంలో నివాసమూ-ఇదంతా నాకు విచ్చె త్తిస్తోంది. 
కూరులూ,  కామరూపులూ అయిన రాక్షసుల కిది సంచారభూమి. 
కనక్క నువ్విక్కడ వుండగూడదు. వెళ్ళిపో, రమ్యా లైన మేడలూ 
సుగంధ భరితాలైన నగరోచ్యానవనాలూ-ఇ వే నువ్వుండతగ్గపీ, సం 
చరించతగ్గవీని. నువ్వు ధరించిన పూలదండలే పూలదండలు. నువ్వు 
భుజించిన ఆహారమే ఆహారం. నువ్యనుభవించిన వై భవాలే వై భవాలు, 
నువ్వుకట్టిన బట్టలే బట్టలు. నువ్వంగీకరించిన భో భర్త. వరారోహా ! 
అలాంటి నువ్వెవరిదానవూ ! రుద్రపత్ని వా? మరుత్తుల భార్యవా ? 
నసువుల భార్యవా ? నిజంగా నువ్వు చేవాతాస్ర్రీవి గాని మనుమ్య స్త్రీని 
"కావుం అయితే చేవకలూ, గంధర్వులూ, యిత్వులూ ఇక్కడికి రారు, 
రాలేరు. ఇది రాతసుల నివాసం. నువ్విక్కడి కెలా వచ్చావూ? 
ఇక్కడ అతిభయంకరాలై న కోకుల్యూ సింవోలూ, చిరుత పులులూ, 
పులుల్యూ పెద్దపులుల్యూ ఇంకా అనేకకూరజంతువులూ వున్నాయ్యి 
సీశేమా భయంలేదూ ? ఈ ఘో రారణ్యంలో నడగొండలవంటి మ త్తేభా 
లెన్నో వున్నాయి. ఇక్కడ భయం లేకుండా వొక్క కెవ్రూ యెలా 
వున్నావూ.? నువ్వె తెవూ ! ఎవరిదానను? ఎలాంటిదానవు? రాక్షస 
భూము లైన యీడండ కారణ్యాల్లో వకాకినై యెందుకు తిరుగు 
తున్నావు 1” అని అడిగాడు. 

ఇలా ప్తోత్రం చేసిన వాడు నిజంగా సన్యాసే అని (భమపడి నీత 
రావణునకు అతిథులకు చేనే సకలసత్కా_రాలూనేసి పూజించింది, 
ముందు వీటవేసింది. తరవాత పాద్యమూ అర్థమూ ఇచ్చింది. 
& పక్యాన్నం సిద్ధంగా వుంది భోజనం చెయ్యి ” అని విన్నవించింది. 
వచ్చినవాడు మాయకా డస్కీ విశేషించి రావణుడనీ ఆమె యొరగశే 
యరగద్గు. (బాహ్మణసన్యా నే అనుకుంది, 


i114 రూామాయణం౦ 


ఇలాగ అకివినయంగా నోరారా కిలిచి గారవిస్తున్న సీతను 
చావున కయినా తెగించి రావణుడు హరించతలిచాడు. రావణుడిలా ' 
నిశ్చయించుకుంటూ వుండగా నీత అేజికోసం వెళ్ళిన రాముడు వస్తు 
న్నాజేమో అని చూసింది; కాని ఆమెకి పచ్చని మవోరణ్య మే "కాని 
రాముడూ లత్రస్థణుడూ కూడా కనపడ లేదు 


౪ 
రావణుడు తన సంగతి చెప్పి సీతని తనతో రమ్మనడం 


తన్ను వారించడానికి మారు'వేమంతో వచ్చిన రావణు డీలా అడగ్గా, 
మాడు నిజంగా సన్యాసే అనుకుని సీత తన సంగతి అంతా చెప్పింది. 
“ఇతను (బావ్మాణుడు. అతిధి. చెత్పకపోతే శవించేస్తాడు”” అను 
కుంటూ వొక్క క్షణం ఆలోచించి అమె యిలా (ప్రారంభించింది. 


౪ నేను విథిలాధిపతి అయిన జనకమహారాజు కూతుర్ని. నాపేరు 
సీఠ, రాముని భార్యను, నాఆ చ్చ వారైన ఇమ్హ్యాకుల యింటో పన్నెండు 
సంవత్సరాలనుంచి మానవు లనుభవించతగ్గ  మహోవై భవాలూ, 
భోగాలూ అనుభ విస్తున్నాను. ఇలా వుండగా - అంటే పదమూడో 
యేడు నడుస్తుండగా దశరథమపహో రాజు మం(తులతో ఆలోచించి 
'రామునకు పట్టాభి షేకం చెయ్యడానికి నిశ్చయించుకున్నా డు. ఆ(పయ 
క్నాలు జరుగుతూవుండగా నాఅ_త్తలలో 3క అనే ఆమె భర్య 
నొకవరం అడిగింది. పూర్వం తాను ఆయనకు చేసిన మపళోపకారానికి 
బదులుగా నాభ ర్శను అడవులకు పంపడమూ నామరిదీ తనకొడుకూ 
అయిన భరతునకు పట్టాభిషేకం ._ చెయ్యడమూ = ఇలాగ  ఆవరం 
రెండుభాగాలుగా అడిగింది. * నువ్వు. రాముకికే పట్టాభిషేకం చేసి 
నట్టయి తే నేనిక అన్నం ముట్టను, నిద్రపోను, సచ్చిమంచినీళ్ళయినా 


అర ణా కాండ 115 


'తొగను. ఇప్పుడే నేను చచ్చిపోతాను * అంటూ ఆమె భీమ్ముంచు 
క్క్కూ-చుంది. సత్యసంధు డైన నామామగారు * సీకింజేమి కాలసీనా 
యిస్తా” ననీ “ ఈవరాలు మాతం కోరవ ” దస్‌ అనేకవిధాల బతి 
మాలాడు; గాని అందు కామె అంగీకరించలేదు. మహో తేజళ్ళాలి 
అయిన నాభర్త అప్పటికి పాతిశేళ్ళవాడు. నేను పద్దెనిమి దేళ్ళదాన్ని. 
నాభ ర్శవేరు రాము డని లోక (పఖ్యాతం అయిపోయింది. అతను 
సత్యవంతుడు, శుచి. విశాలాక్షుడు. _ మహాబాహాుడు. భూతదయా 
పరుడు. కామార్తు డైన దశరథమపహారాజు కైక యిష్టం తీర్చడంకోసం 
రామునకు పట్టాభిషేకం చెయ్యడం మానేశాడు. పట్టాభి పేకం జరు 
గుతుం దని నాభర్త తండ్రి దగ్గిరికి వెళ్ళగా కైక నాభర్తను చూసి 
“ సీతం్మడి నాకిలా చెప్పాడు విను. నివృంటక మైన ఈ రాజ్యం భర 
తున కివ్యాలి. నువ్వు పధ్నాలుగు సంవత్సరాలు అడవుల్లో నివ 
సించాలి. కనిక్క రామా, నువ్వు అడవులకు వెళ్ళిపో. సీతండడిని అబద్ధం 
ఆడాడని అపకీ ర్రె కలక్కు_ండా రక్షించు” అని గట్టిగా చెప్పింది 
ఎవళ్ళకీ యెలాంటి స్థితిలోనూ కూడా భయపడని దృథఢ(వతు డైన 

నాభర్త * అలాగే” మ. కైక చెప్పినళ్ట్రే చేశాడు. వమంశే ? * ఒకళ్ళ 
దగ్గిర పుచ్చుకోగూడదు. నిజమే చెప్పాలి. అబద్ధం చెప్ప గూడదు ”? 
(బ్రావ్మాణోత్తమా 1 ఇది రాముని దృఢ(వతం. స రకు లక్ష్ముణు 
డని మరొక సవతితల్లి కొడుకు. యుద్ధంలో సక లశ తువులనూ సంవా 
రించగల ఆపురువవ్యా(ఘుడు నాభర్శ ర కు సహాయంగా వచ్చాడు, 
నాభ ర జడలు ధరించి మునిరాపంతో నన్నూ లకుణుట్ణీ వెంటబెట్టు 
కుని యాదండ కారణ్యానికి వచ్చాడు. ఇలాగ మేము ముగ్గురమూ 
'రాజ్య(ట్రష్టులమై. ఈఘో శారణ్యంలో తిరుగుతున్నాము, కనక, నువు 
ఆయాసం తీర్చుకో, ఇక్కడ సుఖంగా ఉండు. జింకలనూ ఉడుము 
లనూ అశవిసందులనూ వధించి మంచిమంచి కందమూూాలసఫలాలున్నూ 


116 రామాయణర 


పట్టుకుని నాభర్త యిప్పూడే వస్తాడు. నాసంగతి యిది. ఇక నువ్వు 
సీవేరూ నీగో(తమూూ, నీవంశమూ, చెప్పు. నువ్వు కూడా ఈదండకార 
ణ్యంలో వొక్క-డ వే యెందుకు తిరుగుతున్నావో అది కూడా చెప్పు” 
అని అడిగింది. 

దానికి రావణుడు ఇలాగ మొండిగా చెప్పాడు. “సుందరీ! 
చేను ఎవడి వేరు చెబితే దేవతలూ అనురులూ నాగులూ మొద 
అనవా రందరూ భయ బాంతు లయిపోతారో ఆరావణుక్ణి. రాత్షుస 
రాజు నైన నాకు కనకాంగివైన నిన్ను చూశాక నాభార్యలమోాదికి 
బుద్ధిపోవడం లేదు. అక్కణ్లుంచీ యిక్క-ట్ఞుంచీ చేను ఉ _కృమ్మప్ర్రీల 
శెందరినో తీసుకువచ్చాను. వారందరిలోనూ నువ్వు నాకు పెద్ద భార్య 
వయి ఉండు. లంక అని నారాజధాని. అది సము[దంమధ్య పర్వత 
శిఖరంమోద వుంది. నువ్వు నాతోగూడా ఆనగరోద్యానాలలో వివా 
రించతగ్గదానవే. 'కాని యిలాంటి కీకారణ్యంలో వుండతగ్గ దానవు 
కావు, నువ్వు నాకు భార్యవైై లే సర్వాభర ణాలూ ధరించి గొప్ప అంద 
క తె లయిన అయిదువేలమంది చానీలు _నిన్నెప్పుడూ నేవిస్తూ 
వుంటారు.” అని చెప్పాడు. . 

ఇది విని నీత మండిపడిపోయింది. ముందు రావణుణ్ణి గడ్డీపరళ 
లాగ తృణీకరించి ఆమె యిలా అందుకుంది. “ రాముడు మహోపర్వతం 
లాగ కదవడానికి కక్యంకానివాడు. మవోసమ్యద్రం లాగ వభ 
'పెట్టడానిక్కూడా ఎవ్వరికీ శక్యం'కానివాడు, మహేం్యదునితో సమా 
నుడై న అలాంటి నాభ్ళార్తనా-రొముళ్ణి నేను అనుసరించి బతుకుతు 
న్నాను, రొముడు సర్వలతుణసంపన్నుడు. అసంఖ్యాక బంధువర్షంతో 
అతను మర్రిచెట్టు లాగ విస్తరించి వున్నాడు, . సత్యసంధం డైన 
'అశానుణ్లి అనుసరించి బతుకుతున్నాను, 'రొముడు మవ్రశోరన్కుడు, 
నుహాబాహుడ్సు సింహంవంటి మవాసరా[క్రళాల్కి పురుసింవాడు, 


అరణ్యకాండ 117 


నే నలాంటి రాముణ్ణి అనుసరించి బతుకుతున్నాను. రాముడు పూర్ణ 
చందముఖుడు. మవాోరాజకుమారుడు. జితేంద్రియుడు. మహో 
క్ర ర్రిశాలి, మహాతు డు. ననలాంటి రాముణ్ణి అనుసరించి బతు 
కుతున్నాను, ఇక నువ్వో, నక్కొను. ఆడుసింహం వంటి నన్ను 
కోరుతున్నాను. కాని సూర్యుని తేజస్సు 'తాకలేనట్టు నువ్వు నన్ను 
తాకలేవు. రావణా !. రాముని (వ్రియభార్యని నువ్వు కోరుతున్నా వు. 
మందభాగ్యుడ వైన నువ్విక అనేకబంగారువెట్లు చూస్తా వన్న మాట, 
తృుద్రుడా ! మవోబలవంతాలై ఆకలితో నకనకలాడుతున్న సింహాం 
కోరలూ, వల్ల తొ-చు కోరలూ పెరకడానికి నువ్వు సిద్ధపడుతున్నా వు. 
మందరపర్వతం చేతులతో యె త్తడానిక్కీ కాలకూటవివం తాగి సుఖం 
గా యింటికి వెళ్ళడానికీ నువ్వు చూస్తున్నావు, అయి తే, ను 

రాముని భార్యను కోరుతున్నావంశ్కు సూదితో కళ్ళు తుడుచుకోడా 
సిక్రీ నాలుకతో క త్త్‌నాక డానిక్షీ. చరాస్తున్నావన్న మాట. నువ్వు 
రాముని భార్యను కోరుతున్నా వంశే మెడలో బండరాయి కట్టుకుని 
సముద్రం యీదుకు వెళ్ళడానిక్కీ సూర్యచంద్రుల నిద్దరినీ చేతులతో 
పట్టుకోడానికీ చూస్తున్నావన్నమాట. _సచ్చర్మిత్ర అయిన రాముని 
భార్యను నువ్వు వారించ కోరుతున్నా వంశే మండుతున్న అగ్నిని 
బట్టలోక టి పట్టుకు వెళ్ళడానికి చూస్తున్నా వన్న మాట, నువ్వు రాముని 
ఉయభార్యను పొందగోరుతున్నా వంకే ళూలొల మొనలమిద 
నడవడానికి చూస్తున్నా వన్నమాట. అడవిలో సింహానికీ నక్క క్రీ 
యెంత భేదంవుందో సము(దానికీ కొండవాగుకీ యెంత “తేడా వుందో, 
(ేష్టమైన మద్యానికీ బియ్యపు కదుగుసీళ్ళకీ యెంత వాఠ వందో, 
శామునకూ నీకూ ఆంత తారతమ్యం వుంది బంగారానికీ నీసానిక్లీ 
మెంత వ్య త్యాసంఖ్రండో, ముంచిగంథానికీ సీటిబురదకీ యెంత అంతరం 
వందో, ఏనుక్కీ. పిల్టికీ యెంత హెచ్చుతక్కు-వ లున్నాయ్యో శాము 


118 రామాయణం 


నకూ నీకూ అంత ఛేదంవుంది. గరుత ంతునకూ కాకికీ యెంత తేడా 
వుందో, వాంసకీ నీటికాకికీ యెంత వ్యత్యాసంవుందో, సారసపక్షీ కీ 
గద్దకీ యెంత అంతరం వుందో, రామునకూ నీకూ అంత తారతమ్యం 
వుంది. సహ్మస్రాశ్షునితో సమానమైన పరాక్రమశాలి అయిన 
రాముడు ధనుష్పాణి అయి వుండగా నువ్వు నన్ను వారిస్తే వ(జం 
మింగి కే యీగకి జీర్ణం కానట్టు నేను నీకు జీర్ణం "కాను, ” 

ఇలా అంటూ నీత 'రావణుణ్ణై గద్దించింది ; కాని గాలికి కదిలి 
పోతున్న అరటిచెట్టులాగ ఆమె నాణికిసోసాగింది, 


ఆరా 
రావణుడు భయ పెట్టగా, సీశ్ర గట్టిగా తరాంచతం 


సీత యిలా తహ రావణునకు చాలా కోపం వచ్చింది. కక న్‌తొ, 
నాసంగతి సీకు తెలియదు. నేను కుబేరుని సవతితము ఎక నాపేరు 
రావణుడు. నేను పదితేలలు గలవాళ్డి - గొప్పు (ప్రకాపశాలిని, నన్ను 
చూశారంటే (ప్రజలు మృత్ముశ్రని చూసి. పారపోయేటట్టు దేవతలూ, 
గంధర్యులూ, నాగులూ చివరికి విశాభాలూ గూడా భయపడి పారి 
పోతారు. -వెనకటికి ఒకానొక కారణంవల్ల [క్రోధంపెట్టుకుని నాతో 
'ద్వండగయుద్ధం చేసి కుబేరుడు 'చిత్తయిపోయాడు.. నాకు భయపడి 
_ అకుబేరుడు సకలనంపదలతోనూ తులతూగుతూ వుండిన తన రాజ 
ఛాని' విడిచిపెట్టి కైలాసపర్వతానికి పారిపోయాడు. పుష్పకం అనే 
rey బలాత్కారంగా... చేను స్వాధీనం _ వేసుకున్నాను, 
.'నేనిష్తాడు దానిమి దే ఆకాశయానం చేస్తూ వుంటాను. నాకు రోషం 
వచ్చినప్పుడు నామొగం చూస్తే చేవత లందరూ ేవేందునితో 
కూడా చెట్టుకొక పట్టగా పారిపోతారు నేనెక్కడ వుంటే అక్కడ 


అరణ్యకాండ 110 


భయపడి గాలి వీచదు. వేడికిరణాలు గల సూర్యుడు చల్లబడి, 
పోతాడు. ఎక్కడెక్కడ నేనుంటానో అక్క_డక్కడల్లా చెట్ల అకు 
అల్లాడదు. నదు లన్నీ స్తభించి నిలిచిపోతాయి. ఇం(ద్రున కమరావతీ 
పట్నం వున్నట్టు నముద్రతీరాన నాకు లంకాపట్నం వుంది. అది 
మవో[క్రూరులై న రాక్షసులతో నిండివుంది. దానికి చుట్టూ తెల్లని 
(ప్రాకారం వుంది. అందున్న మేడలన్నీ బంగారపు వే. అన్ని టికీ 
వై డూర్యతోరణా లున్నాయి. లంకలో వనుగులకూ, గు[రాలకూూ, 
రథాలకూ లెక్కలేదు. ఎప్పుడూ అది మంగళవా ద్యాలతో ముఖరితం 
అవుతూ వుంటుంది. అక్కడ ఎన్నో నుడ్యానవనా లున్నాయి. 
అన్నిటిలోనూ సర్వ కాలస ర్వావస్థల్లోనూ ఫలించే పళ్ళ చెట్లు వేలూ . 
లక్షలూ వున్నాయి. సీతా! అలాంటిప ట్నంలో నువ్వు నాతో వుంపే 
దిక్కుమాలిన మనుష్యులను స్నరిస్తావా ! లంకలో నువ్వు మనుష్యు 
లనుభవించే మహోభోగాలే కాదు చేవత లనుభవించే గొప్ప భోగాలు 
కూడా అనుభవిస్తావు, చావు మూడిన రాము డైనా అప్పుడు నీకు 
క్షాపకం వస్తాణా? పెద్దకొడుకు శార్య ధైర్యసాహసాలు లేనివాడు 
కనక నే అడవులకు పంవేస్తి సీమామగారు (పియపుత్రు డైన చిన్న 
కొడుక్కి. పట్టంకట్టాడు. ఇలాగ మూఢుడూ మూర్షడూ అయి' 
రాజ్యం పోగొట్టుకుని అడవులకు వచ్చి ముని అయిపోయిన రాముణ్ణి 
పెట్టుకుని నువ్వు చెయ్యగల చేముందీ ? ఇక యిక్కడ, సమ_స్తరాత్షను 
పక చేను రాజుని, నిన్ను కోరుతున్నాను. మన్శథశ రావిష్టు ణ్లాయిన్నీ 
వున్నాను. ఇలాంటి నన్ను తిరస్కరించడం సీవంటిదానికి తగదు, 
పూర్వం, ఊర్వశి ముందు పాదా(కాంతు డైన పుళూరవుణ్ణి కాలితో 
తన్ని తరవాత చాలా పరితాపపడిపోయింది.' అలాగే నువ్వున్నూ 
నన్నిప్పుడు తిరస్క-రి స్తే తరవాత గోలపెస్టేస్తావు, తప్పదు. మానవు 
డైన రాముడు యుద్ధరంగంలో నాకాలిగోటికి చాలడు. అలాంటి శేను 


120 రామాయణం 


సీఅవృష్టంవల్ల నీకు దొరికాను. నన్ను నేవించుకో ” అని రావణుడు 
చాలాదూరం చెప్పాడు. 

ఇది విని నీత మరీ మండిపడింద్లి. ఆమె కళ్లు నిప్పులు కురిశాయి. 
“ రావణా! సర్వభూతాలకూ పూజ్యా డైన కుబేరుడు సీఅన్న 
అంటున్నా వే. అలాంటి నువ్వు ఇలాంటి దురా గొని కెందుకు వొడి 
కడతావూ ? (కూరుడవూ, నీచుడవూ, తుచ్చుడవూ ఆయిన నీవల్ల 
సీయేల్బడిలో వున్న రాక్షసు లందరూ తప్పకుండా నళించిపోతారు. 
ఇంద్రుని భార్య అయిన శచీదేవి నైనా వారించవచ్చును; గాసి. 
రాముని భార్యనైన నన్ను హరించాలేవ్వు హరి స్తేబత కాలేవు. వజధరు 
జైన మహేం(దుని భార్యను హరించి అయినా బతకవచ్చు గాని నన్ను 
హరించి నువ్వు అమృతం తాగినా బతకలేవు * అని అమె మళ్ళీ రావ 
ణుణ్ణి ధిక్కరించి నిరాకరించింది. 


లక 
రాణువడు సీతను రథంయెక్కి౦చుకుని బయలుదేరడం 


నీల యిలా అనగా మహాప ర్మాకమశాలి అయిన రాణువడు చేతిలో 
ఇయ్య వేసి గట్టిగా కొట్టుకుని శరీరం పెంచేశాడు. మరిన్నీ వాడు. 
మరింత కఠినంగా కూడా (పారంభించాడు. 

“ సాబలపరాక్రమాల సంగతి నువ్వు వినిపించుకోలేదు. నువ్విష్పుడు 
తన త్తు రాలివై వున్నావు. నేనాకాశాన వుండి యీమండలం అంతా 
శిండుచేతులతోనూ యొత్తిపట్టుకోగలను. సముద్రంలోని జలం అంతౌ 
తాగయ్యగలను. ' మృత్యువును కూడా యెదిరించి చంపెయ్యగలను, 
తీక్ణ బాణాలతో కొట్టి నూర్యగతి కూడా అడ్డగించెయ్యగలను. భూమి 
చీల్చెయ్యగలను. నేను కామరూపిని. ఎవళేం కోరినా యివ్వగలను. 
నీకు తగినభ రను నేనే ూన్నుక్‌ ,” 


[రా.అర, 16] 121. 


ఇలా అన్నప్పుడు [కూరు డైన రావణుని కళ్లు అసలే సూర్యుడు 
లాగా అగ్నిలాగా మండుతున్న వి య్మరబడ్డాయి. చూస్తుండగా సౌమ్య 
మెన న న్యాని మాపం విడిచి నిజస్వరూపం ధరించి యముడు లాగ 
భయంకరు డై నాడు. వాడి క ళ్ళార్రగా వున్నాయి, కుండలాలు ధరించి 
వున్నాడు. సీలజీమరూతంలా నల్లగావున్నాడు. పదితలలూ యే ్పడ్డాయిః 
చేతుల్లో ధనస్సులూ వాణాలూ వున్నాయి, ఎగ్రనిబట్టలు క ట్టు 
కున్నాడు. అలాంటి రూపంతో యొదట నుంచుని రావణుడు మంచి 
పట్టువ్నస్త్రుమూూ రత్నా ఛరణాలూ ధరించి సూర్య (పభ లా వున్న 
సీతను చూసి “ వరారోహా !.నీకు త్రిలోకాలలోనూ (వఖ్యాతిపొందిన 
భర్య కావా లంటావ్యా నన్నాశ్రయించు నేనే సీకు తగినభర్తనుం 
చిరకాలానికి నీకు నేను లభించాను.. చేను చాలా గొప్ప వాళ్ల. చేను 
సీకెప్పుడూ అక్రియం చెయ్యను. మనుష్యునిమిది దృష్టి తప్పించుకుని 
నన్నే మనస్సులో వుంచుకో, మూఢురాలా !. "అహంభావం తప్ప 
సీకేమి తెలుసూ ? ఆడదాని మాటమోద రాజ్యనూ బంధుమిత్ర 
గణమూ విడిచి (కూరమృగసంకుల మైన యా ఘో రారణ్యంలో వున్న 
దుర్మతి రాముని యెడల యేమి చూసి నువ్వు అనురక్తురాలి 
చై-నావూ?” అంటూ మోాదికి. వ, ఆకాశాన బుధుడు రోహి 
పట్టుకున్నట్లు కామమోహితుడై సీతను ఒడిసి పట్టుకున్నాడు, nes 
చేతో జుట్టూ కుడిచేత తొడలూ పట్టుకుని రావణుడు నీత్రన్న ఆక 
మించుకున్నా డు. 

భయంకరా ౭న కోరలతో మృత్యువు లా వున్న ఆ రావణుణ్ణి 
చూసి భయార్తులై న వనదేవతలు పారిపోయారు. ఇంతలో కంచర 
గాడిదలు గట్టి వుండిన రావణుని బంగారపురథం అక హాడ కనపడింది, 
వెంటనే పరువళావలతో బెదిరిస్తూ ౨-వణుకు, రథం యెక్కి. 'నీఠను 
తొడమోద కూచో బెట్టుకున్నాడు,. “ రామ్మా రామా” అంటూ 


192 శామాయణ్గణరి 


నీత నోలపెట్టసాగింది. కామార్తు జె రావణుడు తానంశే యెంత 
మాత్రమూ యిష్టంలేక ఆడతాచులాగ చుట్టుకుపోతున్న నీతతో 
రథంతో అకాశాని శెగిరాడు, అప్పుడు మతిపోయి సీత యిలా యేడవ 
సౌగింది, 


“భుహాబొహూ ! లక్ష్మణా ? నువ్వెప్పుడూ నీ అన్నకు (వీతి కలిగే 
టట్టు నంఛరిస్తావు ; కాని (క్రోధపరవశుడై రావణుడు నన్నెత్తుకు 
పోతూ వుండడం నువ్వెరగవు, ధర్శంకోసం నువ్వు జీవితమూ నుఖవారా 
వాంఛలూ విడిచిపెడుతున్నావు ; కాని రావణుడు నన్ను తీసుకు 
పోవడం యెరగవు. పరంతపా ! నువ్వు అవినీకులను అణిచేస్తావుగదా, 
ఇలాంటి పాపాత్ముల్ణి రావణుణ్ణి నువ్వు వ్లిశ్షీంచవేమా ? అవిసీతుని 
దుష్కా-ర్యానికి అప్పుడే ఫలం కనబడుతుంది. ఈవిషయమై సస్యాలు 
పండడానికి లాగే కాలం కూడా అంగమే అవుతుంది. రావణా ! కాలో 
పవాతచిత్తుడవై నువ్వీ దుష్కర్మ చేశాను. దీనికి ఫలంగా రాముని 
చేతిలో (పాణాంతక మైన ఘోరాపద అనుభవించు. ధర్మమే (ప్రధా 
నంగా భావించే రామునిభార్య నిజీ రావణుడు హారించుకుని పోతు 
న్నాడు. ఇక కైక తన బంధువర్లంతో కూడా కోరిక యీాడేర్చు 
కంటుంది, ఓకొండనోగుపువ్వుల్లారా ఇదిగో, రావణుడు నీతను తీసుకు 
పోతున్నాడు, మి రీ సంగతి రామునితో చెప్పండి. గొప్ప శిఖర 
ములు గల (ప్రస్రవణవర్యతమా రావణుడు నీతను పట్టుకుని పోతున్నాడు. 
నువ్వీ సంగతి రామునితో చెప్పు, హంసలతోనూ కారండవాలతోనూ 
నిండివున్న గోదావరీ! నీక్రిబే వందనం. రావణుడు నీతను కొనిపో 
తున్నాడు. ఈసంగతి నువ్వు రామునితో చెప్పు. రకరకాలమపహో 
వృశ్లాలతో నిండివున్న యీ మహారణ్యరలో సన్నిహితులై వున్న 
వన బేవతలారా ! మోకు నమస్కారాలు, నేను దొంగిలింప బడ్డానని 
'నాభర్తతో చెప్పండి, ఈమవోరణ్యంలో వమిశేనిటో నువాసక్వా 


అరణ్యశోండ 128 


లున్నాయి. వివిధాలై న మృగాలూ పశ్షులున్నూ వున్నాయి. వాటి 
నన్నిటిని నేను శరణుపొందు తున్నాను. నాభర్తకి చేనంకే (ప్రాణాల 
కంచే యెక్కువ. నన్ను రావణుడు మెగశేనుకు పోతున్నాడు. 
నేనేమో చెయ్యలేకుండా వున్నాను. మిారినంగతి నాపవియభార్త 
రామునితో చెప్పండి. మహాభావాువైన రాముడు నేను స్వర్గంలో 
వుండినా యమలోకానికి వెళ్ళిపోయినా తెలుసుకోనూ గలడు బల 
పర్మాక్రమాలు చూపించి నన్ను తీనుకు వెళ్ళనూ గలడు. ” 

ఇలా యేడుస్తుండగా సీతకి ఒకచెట్టుమిద కూచునివున్న జటా 
యువు కనపడింది. వెంటనే ఆమె * జటాయూ! నన్ను చూడు, పాప 
కర్ముడై న యీరావణుకు అనాథకింద కట్టి నన్ను తీసుకుపోత్తున్నా డుం 
ప్తి ను వ్యడ్డుకోలేవు. వీడు చాలా న్‌ సాయుధుఢడై 
వున్నాడు. అపై ని మహ్మాక్రరూరుడ్యూ జయావవాడూ, 'కూటయుద్ధ 
విశారదుడున్నూ కనక, రామునితోనూ లక్షణునితోనూ నన్ను 
వీడు తీనుకొపోతూ వున్న సంగతి మాతం తరగా చెప్పు, అంటూ 
రావణుని పట్టు వీడివించుకోడానికి గింజుకుంటూ, డగ్గుత్తికతోనూ జాలి 
గానూ గోలా పెట్టింది. 


౫0 
జటాయువు రావణుణ్ణి అడ్డుకోడం 
ఓక చెట్టుకొమ '్రమాద కూచుని నిద్రిస్తున్న జటాయువు మెడ రిక్కీంచు 
కుని రావణుణ్ణీ సీతనూ చూసి యిలా (ప్రారంభించాడు. 
ey చేను సనాతనధర ్రపరాయణుత్ణి. సత్యవాదిని. 
నావేరు జటాయువు, నేను గృధథరాోజుని; మహాబలశాలిని, 
దశరథమపోరాజు కోడు కయిన రాముడు మహేందునకూ వరుణు 
నకూ సొటి అయినవాడు, 'సర్వలో శేళ్వరుడు, లోకహితచింత్త 


194 రామాయణం 


కుడు. ఈమె ఆరాముని ధర శ్రపత్నిం ధర నిరతి గల రాజవు నువ్వు, 
ఇలాగ పరన్ర్రీలను తాకవచ్చునా ? విశేషించి రాజభార్యలను సీవంటి 
వాడు కాపాడాలి గదా ! పర్మస్త్రీలను కోరడం మిక్కి-లీ నీచం. నువ్వీ 
(ప్రయత్నం పిడిచిపెట్టు. తెలిసినవాళ్ళు ఇతరులు నిందించే పనులు చెయ్య 
గూడదు. బుద్ధిగలవాడు తన భార్యలను లాగే యితరుల భార్యలను 
గూడా కాపాడుతూవుండాలి. శిష్టు లైనవారు శా స్తా లంగీకరించని 
ధర్మార్లకామాలకోసం FE oy ప్రయత్నమూ చెయ్యరు. . కనక 
నువ్వు ధర (్ర0రప్పకు, రాజే ధరా నికీ -కామానికీ అర్థానిక ముంత 
ధర్మం అయినా అధర్మం అయినా రాజు ననుసరించే వుంటుంది. మహో 
పాపాతు నకు "చేవతావివూనం లభించినట్టు పాపస్వభథావుడవూ చప 
లుడవూ అయిన నీ కీ ఐశ్వర్యం యెలా వచ్చిందీ ? ఎవని శేది స్వభా 
వమో అది తిప్పడాని శివరికీ శక్ర వం కాదు, దుష్టుల హృదయంలో 

దుపజేశం చిరకాలం నిలిచి వుండలేదు. నీ రాజ్యంలో గాని, 
alee గాని రాముడు నీశకేవిధంగానూ అపరాధంచేసి వుండలేదే, 
నువ్వుమా(త్రం అతని కీ అపరాధం యెందుకు చేస్తావూ ? శూర్పణఖ 
కారణంగా మీదికి వచ్చిన ఖరుణ్ణె రాముడు చంపాడంకే అక్కడ 
'రోముని తప్పేమి వుందని నువ్విప్పుడు అతని భార్యని వారిస్తావూ ? 
కనక మ విడిచి పెక్తుయ్యి. అలస్యం చెయ్యకు. లేకపోతే. 
రాముడు నిన్ను భస్మం వ్లసేస్తాడు. నువ్వు శాలసర్పాన్ని కొంగున 
ముూాటకట్టుకున్నాను. అది "తెలునుకో లేకుండా వున్నాను. నీకం 
శంలో కాలపాశం 'తేగులుకుని వుంది; అదికూడా. నువ్వు "తెలుసుకో 
లేకుండా వున్నావు, తెలివిగలవాడు అణిచి వెయ్యకుండా న్రంజేటంత 
బరువే యెత్తుకోవాలి. జీర్ణం చేనుళోగలంత అన్నమే తినాలి, వది 
' ఇీన్తే ధర్మమూ ఏక్వర్యమూ కీర్తీ భోగపరమైన యశస్సూ కలగవో 
శరీర ్లీశం మూత్రం కలుగుతుందో షన వున్న వాడు ఆవని ముందుకు 


అరణ్యకాండ 125 


చేస్తాడూ 1 పితృపితామవా క్రమంగా లభించిన రాజ్యం పరిపాలించుకుం 
టున్న నాకు ఇప్పటికి అరవై వేల సంవత్సరాలు గడికజాయి, నేను 
వృద్దుణ్ణి. నువ్వో పడుచువాడవు. పైగా, కవచమూూ ధనుర్భా 
ణాలూ ధరించివున్నావు. అయినా నీతను తీసుకుని నువ్వు శ్నేమంగా 
వెళ్ళళేవు నుమా! తర్కసూ(కాలతో వేదం యెలా ఖండించలేరో, 
అలాగే నేను చూస్తుండగా నువ్వు నీతను బలాత్కారంగా తీసుకుపో 
లేవు. రావణా! నువ్వు ఛూరుడవే అయితే నుంచో. యుద్ధం 
చెయ్యి. ఖరుడు లా నువ్వు కూడా క్షణంలో నేలపాలయిపో తావు, 
దై త్యులనూ. దానవులనూ అసంఖ్యాకంగా యెన్నో మాట్లు సంహరించిన 
రాముకు ఇప్పుడు మునిఅయి అహింసాపరు డయిన్నీ న్రన్నాడనుకుం 
టున్నా వేమో నిన్ను నరిశేస్తాడు. రాముడూ లత్ముణుడూ యిప్పుడు 
దూరాన వుండిపోయారు. నుంచుళ్ళపాళంగా చేను వారిని తీసుకు 
'రాలేనుగ్గడా. అని వారికి భయపడి నువ్వు మేఘాలమోద యొగిరిపోతు 
తున్నావు కదూ? కాని నేను బతిక్రివ్రండగా రాముని భార్యను నువ్వు 
శీముకుపోలేవు. నాప్రాణా లిచ్చి అయినా మహాతు డైన రాము 
నక్క్యూ నాచెలికాడై న దశరభునకూ చేనిప డుపకారం చెయ్యవలసి 
వుంది. కనక రావణా! నుంచో ఇచ్చే చేను బరికివున్నంత కాలమూ 
నీకు యుద్ధాతిధ్యం యిస్తున్నాను. తొొడిమనుంచి పండు వ్రాత 
గొక్టేటట్టు రథంలో నుంచి నిన్నిప్పుడే భూవిమోద పడగొడతాను 
మూసుకో ?? 
రా 
రొవణునికో ఘోరయుద్ధంచేసీ జటాయువు రెక్కలుకేగీ పడిపోవడం 


జటాయువు ఇలాగ ధర్మంగా చెప్పగా (కుద్ధుడె న రానణుని క్ర ళ్ళు 
ఇరవయ్యాా నిష్టలు కక్కాయి*, వెంటనే  ఛావణుడు జటాయున్ను 


is రామాయణం 


మాద విజృంభించాడు, వాళ్ళ క్రిద్దరికీ సంకులసమురం [పారంభవముయింది 
అది రెండుమేఘాలు ఒకదాన్నొకటి డీకొన్న ట్టుంది. దండ కారణ్యంల్‌” 
వుండిన మాల్యవంతమూ, 'మేరువుదగ్గిరగా వుండిన మాల్యవంతమూ- 
చెక్కలతో యెగిరివచ్చి తలపడ్డట్టున్నూ వుంది. 


మహోబలశాలి అయిన రావణుడు సూదుల్లాంటిపీ, ఇనపపీ, అంకుశా 
ల్లాంటివీ బాణా లెన్నో వేసి నొప్పించాడు; గాని జటాయువు అందుక 
భయపడక వాటిని లెక్కకూడా చెయ్యక పైగా తన వాడిగోళ్ళ 
తోనూ, కాళ్ళతో నూ గీరి పొడిచీ రావణుని శరీరం అంతటా 
గాయాలు చేశాడు. అందుకు సహించక రావణుడు పదిబాణాలు 
పుచ్చుకున్నాడు. అవి మృత శ్రదండం లాగ చాలా ఘోరమైనవి, 
సూటిగా వెళ్ళేపీ, చాలా పదునై నఏ కూడానూ, అలాంటి బాణాలను 
రావణుడు ెవిదాకాలాగి విడిచాడు. జటాయువు పడిపోతా డనిన్నీ 
అనుకున్నాడు ; కాని వాటిని కూడా జటాయువు లెక్క. చెయ్య లేదు, 
రావణుని రథంమిోద యేడుస్తూ వున్న నీతను చూశా టప్పటి కతనికి 
(కోథం మరీ యెక్కు-వయిపోయింది. వెంటనే యెగిరిపడి ముత్యాల 
తోనూ మణులతోనూ అలంకృత మైన రావణుని ధనుస్సు కాళ్లితో విరిచి 
పారేశాడు, . 


'రొవణుడు మరోధనుస్పందుకుని రోషంతో వందలు వేలూ శోరోలు 
కురిసేశాడు. కాని ఏఅపాయమూూ లేకంజూ జటాయువు ఆబాణసమూ 
వొంలో గూటిలో వున్నట్టుస్నాడు: ఉన్నట్టుండి అతను అక్కలతో 
అబ్రాతా లన్నీ దూుదిపింజె లెగరగొట్టిన ప్‌ రగొట్టి రావణుడు ధరించీ 
శ్రన్న ఆ'రెండో ధనుస్సు హూంజ్రా కాళ్ళతో ఏరిచేశాడు, రావణుని 
' రథాశ్య్వోలకు బలీయా లైన బంగారు కవచాలు తొడిగారు. జటా 
జైమువ్సు ఆకవణాలను చీల్చేశాడు. రావణుని రథం (త్రివేణి సంపన్నం 


అరణ్యకాండ 127 


వేక్కడికిపడి తే అక్కడికి వెళ్ళగలదు. నవరత్నాలూ పొదిగిన సువర్ణ 
రథం అది. అగ్ని వశో(త్రంలా వెలిగిపోతోంది ; కాని ఆమహో త్తమ 
రథం కూడా జటాయువు విరిచేశాడు. కొందరు రాక్షసులు రావణు 
నకు ఛత్రణామరాలు వేస్తున్నారు. జటాయువు వాటితో కూడా 
ఆ రాతసులనూ కూల్చేశాడు. సారథి చాలా బలశాలి. నిపుణుడు, 
జాటాయువు తొండంతో వాడీ మెడకొరికేసీ తల అవతల పారేశాడు, 
దాంతో, ధనుస్సులేక, గుచాల్లేక, .రథంలేక రావణుడు నేలమిోద 
పడిపోయాడు. నీతనిమా(త్రం వాడు విడిచిపెట్టలేదు. రావణుడు పడి 
పోవడం చూసి సకలభూతాలూ “మేలు మేలు” అని జటాయువును 
పొగిడాయి. కాని జటాయువు అలిసిపోయి వున్నట్టు గు రించి రావ 
ణుడు మళ్ళీ ఆకాశాని శెగిరాడు, 


అది చూసి జటాయువు కూడా మెగిరిబయలుడేరి “రావణా! 
నువ్వు బుద్ధిహీనుడవు, అంచేతే రాముని భార్యను హరించి తీసుకు 
పోతునా ea రాముని బాణాలు వజాయుధం కంశే' చాలా గొప్పవి 
నువ్వీశూరకృత్యం చేసినందుకు ఆబాణాలతో నీ రాక్ష సకులం అంతా 
సర్వనాశనం అయిపోతుంది. దవ్పిగొన్న వాడు మంచినిళ్ళు వుచ్చుకునే 
టట్టు నవ్వు నీతాపహారణరూప మైన విషం తాగుతున్నావు. దీనివల్ల 
నువ్వేకాదు నీవిత్రబ్బందమూ, బంధు వర్షమ్మూ, మం(త్రిమండలీ పరి 
వారమూ చతురంగబలమూ కూడా నాశనం అయిపోతుంది. బుద్ధి 
పీనులు తాము చేసే దుష్కా-ర్యాలకు ఫలం వమిటో యెరక్క_చేసి 
ఇడిపోతారు. ఇందుకు నువ్వే ఉదాహరణం. మాంసానికి (భ్రమపడి 
కోలం మింగిన చేపలాగ నువ్వు ఈ దురాగతం చేసి కాలపాశానిక్షి 
తగులుకున్నా వు. ఎక్కడికి వెళ్ళినా చేషలాగే నీకున్నూ యిక బతుకు 
లేదు. రావణా! రామలక్ష్మణులు ఎలాంటివాళ్ళకీ జయించగరాని మహో 


128 రామాయణం 


పీపలు, నవ్వు చేసిన సీతాపహరణమాపమైన ఆశ్రమద్రోహం వా కెంత 
మా|తమూ క్షమించరు, నువ్వు ఏకుడవుకావు, విరికిపందవు. .అంచేతనే 
నువ్వు దొంగపోటుగా ఈపనిచేశావు, పీరు జైనవా డిలాగ ఎన్నటికీ 
చెయ్యడు. నువ్వు మొగవాడ వయితే మెదట నిలిచి యుద్దం చెయ్యి, 
సీతమ్ముడు లాగే నువ్ర్యూ చేలపాలయిపో తావు. తప్పదు, దురంతేశాలం 
వచ్చినప్పుడు పురుషు జెలాంటి పాడుపని చేస్తాడో నువ్విప్పు డాపనే 
చేశావు”? అంటూ రావణుని మూపెక్కి_ సెంకియేనుగును ఎక్కి 
మావటివాడు అంకుకంతో పొడిచేటట్లు గోళ్ళతో వాలా చారుణంగో 
గీ లేశాడుం ముక్కుతో పొడిచేశాడు. తల వెం డుకలున్న్నూ పీక్రీశాడు. 
అందు కేమి చెయ్యలేక బొడు కరచుకుంటూ (కోధంతో, వణికిపోయి 
రావణుడు చివరికి జటాయువును ఒక్క చరుపు చరిచాడు. 


జటాయు వది తప్పించుకుని యెగిసిపడి ముక్కుతో రావణుని 
ఎడమచేతులు పదీ కొరికేశాడు ; కాని విమం కక్కుకుంటూ పుట్టలో 
నుంచి తాచుపాములు బుస్సున పై కివవ్చేటట్టు ఆపది చేతులూ అప్పటి 
కష్పూడే మళ్ళీ మొలుచుకువచ్చాయి. అప్పడు రావణుడు సీతను విడిచి 
పెట్టి జటాయువును తన్నుతూ గుద్దుమోదగుద్దు చొప్పున కొట్టసాగాడు, 
వాకద్దరిీ మళ్ళీ దారుణమైన ద్యంక్యయద్దం జరిగింది. చివరికి రావ 
ణుడు ఖడ్గం యెత్తి ఫక్కలూ డొక్కలూ శిక్కు-లూ తెగ్గొ పట్టేశాడు. 
వెంటనే జటాయువు కిందపడిపోయాడు. అలా పడీపోయి రకంలో 
దొప్పదోగుతున్న జటాయువును మూసి ఆత్మబంధువు పడిపోయినట్టు 
దూఖస్తూ సీఠ అతని దగ్గిరికి పరు? తింది. రెక్కలు తెగి పడిపోయిన 
జటాయువు నల్లని మేఘం భూమిమోడ పడిపోయినట్టున్నాడు. చల్లారిన 
జావాగ్నిలా కూడా వున్నాడు. రావణు డటు చూస్తుండగా నీత 
జటాయువును కౌగలించుకుని ఘోరంగా యేడ్సింది, 


[రా,అర, ir] 


x౨ 
రావణుడు సీతనెత్తుకుని మళ్ళీ బయలుదేరడం 


జటాయువుకి పాణాలు కడంటాయి. ఇంకా కొంచెం కదులుతున్నాడు, 
పడిపోయే వున్నాడు. రాముని ఆశ్రమం అక్కడికి దగ్గరగానే వుంది. 
నీవ ఆజటాయునును కౌగిలించుకుని దుఃఖంఛి దుఃఖించి * రామూ కళ్ళ 
దరడాన్ని బట్టి, వట్టల కూూతలనుబట్టి మనుష్యులకు కలిగే సుఖదుఃఖాలు 
తెలుస్తాయి. నన్ను చూసి యీమృగాలూ పక్షులూ యిలా య 
గురుతూ దుముకుతూ వున్నాయే నాకు (పావ్పించిన దుఃఖం నీకింకా 
తెలవలేదూ ? నన్ను రక్షించడానికి వచ్చిన యీాజటాయువు నాదా 
ర్భాగ్యంవల్ల పాపాత్యుడై న రావణునివల్ల చెబ్బలుతిని ఇచే. పడి 
పోయాడు. రామా నన్ను రక్రించు. లక్ష్ముణా నన్ను రక్షించు 
అంటూ గోల పెట్టింది. 

అప్పుడు వ స్రాభరణాలు నలిగీ చిక్కు_పడీ అనాథలాగ యేడు 
స్తూనూ వున్న 'సేకదరిక వెళ్ళి, రావణుడు తీగ చెట్టు నలుముకుంటు 
న్నట్టు జటాయువును కౌగిలించుకునే వున్నా, * విడిచిన పెట్టు విడిచిపెట్టు” 
అంటూ పెనగులాడుతూ నే వున్నా “ రామా అ [1 త 
ఆక్రోసిస్తూనే నున్నా, చావుకు సిద్దమయి ఆమె జుట్టుపట్టుకున్నాడు. 
"'రావణుకు నీత నలా పట్టుకోగానే జగత్తంతా (క్రమం తప్పి చీకట్లో 
మునిగిపోయిన ట్రయిపోయింది. గాలి ఏవడం మానేసింది. సూర్యుడు 
కళాహీను డయిపోయాడు. నీతను రావణు డెత్తుకుని పోతూ వుండడం 
దివ్యదృ్భప్టివల్ల (గహించి, (బవ్మాచేవుడు ళ్‌ కావలసిన పని అయిం” 
దన్నాడు. సీతే అలాకావడం చూసీ రావణుని అంతం దగ్గిర పడడం 
శెలిక్సీ దండకారణ్యంలో వుండిన మవాక్టు లందరూ ఒకకంట ఆనం 
దించారు ండోకంట దుఃఖంచారు, 


180 రామాయణం0 


రావణుడు సీత నెత్తుకుని ఆకాశమాన్తాన బయలు దేరాడు, 
అప్పుడు రావణుని చంకనున్న సీత సర్థాభరణాలూ పచ్చనిపట్టుచీరా, 
కొట్టుకుని వుండడం వల్ల సీలమేఘుగతీ మైన మెరుపుతీగలా వుంది. 
యిదురుగాలికి సీత పచ్చనిపట్టుచీర యెగురుతుండగా రావణుడు దానా 
గ్నీశేగిన పర్వతం లా వున్నాడు. అప్పటి! నీత సువాసిస్తున్న యెర్ర. 
'తొమరపువ్వులు ధరించివుంది. ఈగందరగోళంలో అవి నలిగిరాలి 
పోయి రావణున కంటుకున్నాయి. గాలికెగురుతున్న నీత పచ్చని 
పట్టుచీరకొంగు సూర్య కాంతిలో ఎరరని మేఘంలావుంది. రావణునీ 
చంకనున్న నీతాబేవి చక్కనివదనం రాముడు లేకపోవడంవల్ల కాడ 
లేని శామరపువ్వులాగ వెలవెలబోతోంది. ఇంతేకాదు, ఆవదనం 
చక్కనినుదురుతో, మనోజ్ఞ శేశపాశంతో, వికసించిన తామరపువ్వులా 
వుంది. తెల్లని దంతపం క్కితో అది మరింత రమణీయంగా వుంది. 
కాని కన్నీరు కారడంవల్ల కొంచెం వాడిపోయిన వుండినా',ఆమె 
రావణుని చంక నుండడంవల్ల నల్లని మేఘం చీల్చుకు వచ్చిన చంద 
బింబరలా వుంది. మరిన్నీ రాక్షుసుణ్ణి చూసి భ యకంవితం అయిపో 
యిన ఆమొగం రాముడు లేకపోడంవల్ల పగటి చంద్రబింబంలా వుంది, 
కాటుకకొండవంటి రావణుని చేత వున్న హేమాంగి అయిన నీత నీల 
వణిని చుట్టుకున్న బంగరు వడ్డాణం లా వుంది... రావణుని స్వశ్హాభర 
ణాలు గలగల్లాడుతున్నాయి. దాంతో రావణుడు సన్నని ఉరుము 
రుముతున్న సీలమేఘంలా వున్నాడు. నీత ధరించిన పువ్వు లన్నీ 
ముందు భూమివిాద పడి, తరవాత రావణవేగాన రావణుళే. చేరు 
కున్నాయి. _అపువ్వు లన్నీ వరాసగా వెళ్ళి రావణువ కంటుకునే 
టప్పుడు మేరుగిరి చుట్టూ వుండిన నక్ష(త్రమాలిక లా వున్నాయి 
రత్నాలు పొదిగిన సీత ఎడమకాలి అందె జారిపోయి మెరుపు 


చుట్టలాగ భూముమోాద పడింది, ఛచిగురుటాకులాగ ఎర్రగాన్సన్న 


అరణ్యకాండ 181 


వీత నల్లని రావణుక్ణి, బంగారు పటకావేసిన యేనుగులాగ (పకాళింప 
చేసింది. కుబేరుని తము డైన ఆరావణుడు వుహోల్క లాగ రకా 
శాన మెరుస్తున్న సీతను తీసుకుని ఆకాశమాన్లాన వెళ్ళాడు. అప్పుడు 
స్‌ రత్న స్థగితర ఈ్నా భరణాలు కొన్ని నకు(కాల్లాగ కిందపడ్డైయి. 
సీత మెడలో నున్న స్యర్హహారం ఆకాశగంగ కిందపడుతున్న ట్లు జారి 
డింది. పక్షులతో నిండివున్న చెట్టు గాలికి కదిలి “ భయపడకు ” 
అని నీతకు భై ర్యం చెబుతున్న. ట్టున్నాయి, పద శ్రసరోవరాలలో 
తామరపువ్వులన్న్‌ ధ్వంనం అయిపోయాయి. చేపలు మొదలైన 
జలచరా లన్నీ ఆకులితా లై నవి. ' దాంతో ఆనరోవరాలు మొగాలు 
ముడుచుకునీ కళ్ళుమూసుకునీ నీతను ఓదారు స్తున్నట్టున్నాయి. అప్పుడు 
అడవిలోవున్న [కూరజంతువు లన్నీ రావణునిమోది కోపాన నీడననుస 
రించి నీతను వెంబడించాయి. జలపాతాళలే కన్నీ టి ధారలుగా, ఉన్న తశిఖ 
రాలే ఎత్కిన చేతులుగా అక్కడి పర్భతాలన్నీ రావణుడు నీతను తీను 
కుపోతున్న ౦దుకు దూఃఖస్తున్నట్టున్నాయి. సూర్యుడున్నూ నీతా 
పవారణం చూసి దై న్యంతో (పభాహీనుడై తెల్లబోయాడు. “రావ 
ణుడు రామభార్య అయిన సీతనుఅపహరించుకు పోతున్నాడే ? ధర్మం 
యేదీ ? సత్యం యెక్కడా ? నిఫూూ-పట్యం యేదీ ? దయమా।త్రం 
యెక్క-డుందీ ? *” అంటూ సర్వభూతాలూ గుంపులు -గుంపులుగా చేరి 
. విచోరించాయి, లేడిపీల్లలు భయపడిపోయి దీనంగా యేడ్చాయి.. 
దమూసిచూసి కన్నీ టితో వూపులు మందగించగా వొణికిపోయాయి, 


ఇలాగ మాటిమాటికీ నేలకేసి చూస్తూ జుట్టువిడిపోయీ, బొట్టు 
చెరిగిపోయ్యో * రావూ ! లక్ష్మణా ” అంటూ గోల పెడుతున్న సీతను 
రోవణుడు తన వినాశానిశే తీసుకుపోయాడు. ఇంత యేడ్చీనా యింత 
గోలపెట్టినా యింత దూరం నచ్చినా రామలక్షుణు లెక్కుజా కనపడక 
పోయినందున భయ(ఖౌంత అయిపోయి సీత మొగం వేల వేసుకుంది, 


%3 
సీత రావణుణి గరి ౦చడం 
కా టా 
నీత మపళేద్విగ్ను రా లయిపోయింది. రోషంవల్లా, రోదనంవల్లా 
ఆమె క'ళ్ళెరబడిపోయాయి. ఆమె జాలిగా యిలా (వారంభిం చింది, 


“రావణా! సీచా! రాముడూ లక్ష్మణుడూ కూడా ఆ(శ్రమంలో 
లేకుండా చూసి నన్ను తీసుకువస్తున్నా వ్మే నీకు సిగ్గు లేదూ? నన్ను 
తీసుకుపోవడానికి ఎదురుగా వచ్చే మొగతనం లేక పిరికిపందవై మాయ 
లేడిని పంపి మోహాపెట్టి నువ్వే నాభర్తని దూరంగా లాక్కుపోయానవు,. 
నన్ను రక్నీ ంచడానికి వచ్చిన నామామగారి స్నేహితుడు జటాయువును 
కూడా నువ్వు ఫడగొట్టావు “నేను రావణుణ్ణి” అని చెప్పి యుద్ధం 
చెయ్యకుండా నువ్వు నన్ను తీసుకుపోతున్నావు. ఛీ వమి పర్నాక్ర 
మనూ నీది ? ఎవరూ శేకుండా చూసి (స్ర్రీవారణం-అందులోనూ పర 
శ్ర్రీవారణం చేశావే ఇప్పటికీ నీకు సిగ్గురావడంలేదూ ? శూరమ్మన్యు 
డవైన సీ యో దుష్కృత్యం లోకులు తరత రాలూ యుగయుగాలూ 
చెప్పుకుంటూ వుంటారు. నువ్వంతగా చెప్పుకున్నా వే నీ శౌర్యమూ 
నీబలపరా[కమాలూ ? ధిక్‌ ? సీచర్మిత కులాని' కంతకీ మాయని మచ్చ -: 
వేస్తుంది. ఛీ? నువ్వింతవడిగా పారిపో లే యేమిటి చెయ్యడం ? మొగ 
'తనం వుంచు వొక్క తణం ఆగు స్మీపాణా లెగిరిపోక పోతే చూస్తాను, 
నువ్వు రామలక్ష్మణుల కళ్ళబడ్డావంకే పెద్దసె న్యంతో వచ్చినా నువ్వు 
తణం అయినా నిలవలేవు, పిట్ట చొవాగ్నిని తాకలేనట్టు నువు 
రోమలత్మణుల బాణస్పర్శ లేశమూ సహించలేను. కనక్క ఇప్పటి 
. కయినా నీకు మేలు కావలిస్తే నన్ను విడిచి పెట్టు, నువ్వు నన్ను విడిచి 
'పెట్టకపో లే రుష్టుడై. నాభర్త నిన్ను నాశనంచెయ్యడానికి తమ్ము 
కూడా వచ్చిపడకౌడు. పాపం, ' నాకోసం నువ్వీప్టూ డింత కష్టపడు 


అరణ్య శారడే 189 


తున్నావు గాని అప్పు డిదంతా వ్యర్థం అయిపోతుంది. నువ్వేదో, 
ఆశ పడుతున్నావు ; గాని మహేంద్రసమానుడై న నాభర్తను చూడ 
కుండా శత్రువు అధీనంలో (ప్రాణాలతో క్షణ మైనా వుండను. నువ్వు 
సీహితమూ కోరుకోడం లేదు, నీకశ్రేయస్సూ చూసుకోడం లేదు. మరణం 
ఆసన్నం అయివున్న ప్పు డెవరికీ మంచి పనికిరాదు. నీకిది భయపడ 
వలసిన సంగతి ; కాని నీ కదేమో తెలియడం లేదు. నిజమే, నీమె 
డలో యిప్పుడు కాలపాశం తగులుకుని వుందిలే. నువ్వింక త్వరలోనే 
బంగారువృత్రూలు చూడగలను. రుధిర పవాహంతో నిండివున్న 
వె తరిణీనదిని కూడా నువ్వు త్వరగానే చూస్తావు. భయంకరమైన 
అసిషత్రవనం నీకు దగ్గిరికే వచ్చింది, బంగారపుపువ్వులూ, వై డూర్యపు 
ఆకులూ ఇనుపముళ్ళూ గల బూరుగుచెట్లున్నూ నువ్వు త్వరలోనే , 
చూస్తాను. మహాత్సుడై న రామున కిలాంటి అపకారం. వేసిన నువ్వు ' 
విషం తాగినవాడిలాగ త్వరగానే నళించిపోతావు. మహాధానుమ్ము.. 
డైన నాభర్త తమ్మునితో గూడా ఈక్షణాన యిక్కడలేడు ; కాని 
నువ్వెశ్కడికి వోగలవూ ! మహాబలశాలి అయిన రాముడు తన తీక్ల 
బాణాలతో తనభార్యను హరించిన నిన్నెలాగా చంపేస్తాడు ” 

ఇలాగా ఇంకా కఠినంగానూ గ కంస రావణుని చంకనున్న సీత 
భయంతో చాలా శోకించింది అయినా రావణుడు సం బేషాంచక 
అమెని తీనుక్షుని వెళ్ళిపోయాడు, 


x౪ 
రావణుడు సీతను లంకలో ప్రవేశ పెట్టడం 


నీతక్షు తననీ రక్షించ్చేవా జెవరూ కనపడలేదు ; శాని వోక పర్వత 
ఛఖరంమోద యొనమండుగురు వానరపీరులు మా(త్రం . కనపడ్డారు: 
నారయినా తేనసంగతి రామునకు చెబుతారని అలోచించి అప్పుడు నీశ 


184 రామాయణం 

తన నగలుకొన్ని తీసి ఉత్స రీయంలో మూటగట్టి వారిమధ్య పడేసింది. 
సంభాంతుడై వున్న రావణుడు అది చూడలేదు. పింగళ నే(త్రు లైన 
ఆవానరపీకులు గోల పెడుతున్న సీతను చూశారు. రావణుడు పంపా 
సరస్సు దాటి తనకు మృత్యుకారణ మైన సీతను వొడిలో పాము 
నుంచుకున్నట్టు చంక నుపెట్టుకుని లంక్కేసీ బయలుదేరాడు. వాడు 
ధనుస్సు విడిచిన బాణం అంత వడిగా అడవులూ సరస్సులూూ పర్య 
తాొలూ దాటాడు. మొసళ్లూ తిమితింమిగలాలూ నిండివున్న అపారమైన 
సము[దం కూడా దాజేశాడు, ఆది చూసి చేపలు మొదలైన జల 
జంతువులు అడుక్కి-పోగా కెరటాలున్నూ అడగిపోయి సీతకోసం విచా 
రిస్తూ సము(ద్రం సృబ్దం అయిపోయింది. ఆకాశాన విహరిస్తున్న 
సిద్ధులూ చారణులూ మొదలైన ఖేచరులు “ రావణున కిది అంత మే? 
అన్నారు. 

'రావణుడుమూ(త్రం గింజుకుంటున్న నీతను తీసుకుని లంకాపట్న 6 
(పవేశించి అంతఃపురానికి వెళ్ళిపోయి. త్రివురాధిపతి అయిన మయుడు 
న్వయంప్రభను గువాలో వుంచినట్టు నీత నక్కడ వుంచాడు. మరిన్నీ 
వాడు ఘోరాకారంతో భయంకరంగా వున్న వీశాచక్తీలను పిలిచి 
“ ఈమెనిక్క-డ పురుషులూ శ్రులా కూడా యెవరూ మూడగూడదు, 
రత్నాలు, ముత్యాలు, నువర్షం, నగలు, నాణేలు వస్తాలు-వవి 
యిన్ని అడిగినా ఈమెకి వెంటవెంటనే యిచ్చేస్తూవుండండి, తెలిసో 
కెలియకో యీనీత నెవై నా యేమన్నా అన్నారం'కు వాళ్ళబతుకు 
అంకటితో సరి” అని వాళ్ళని గట్టిగా ఆజ్ఞాపించి అక్కణ్ణుంచి బయలు 
చేరి * యిక చెయ్యనలసిందేమిటి 1” అని ఆలోచిస్తూ మహాపీరులై న 
యెననుండుగురు రాక్షసులను చూసి * ఖరుని నివాసమైన జనస్థానం 
ఇపుడు నాశన మయిపోయి వుంది, కనక్క సకలవిధాల ఆయా 
ఛాలూ పుచ్చుకుని వెంటనే మీరక్కడికి వెళ్ళండి, భయం లేకుండా 


అరణ్యకా౦డే 185 


మిరు కౌర్యంతో అక్కడ విడిదిచేసి వుండండి. జేను జనస్థా నంలో 
వుంచివుండిన ఖరుక్ణే అతని మహాసేనసీ రాముడు శ. రాము 
నకూ నాకూ దారుణమైన పగ యేర్పడింది. నాకు కోపమూ కోపం 

వల్ల (కోధమూ ఛి భె ర్యంకంశేు ఛాలా హాచ్చిపోతున్నాయి. చేను 
ఆశ్షతువును అంతంచేసి ఆపగ అంతంచేసుకోవాలని నిశ్చయించుకు 
న్నాను. ఈపని కాకుండా నేను నిద్రపోను. ఖరుళ్షి సంవారించిన 
రాముణ్ణి చంపకపో తే నాకు సుఖమూ శ్షేమమూ “శే. కనక, 
మారు 'జనస్థానంలో వుంటూ రాము దేమి చేస్తూ వుంటాడో తెలుసు 
కుంటూ వుండండి. మిరు చాలా జూగత్తగా వెళ్ళాలి. 'రాముత - 
వధించడానికి వుపాయాలున్నూ కనిపెడుతూ వుండాలి. ముహాయుద్దా 
లలో నే ననేకవర్యాయాలు మో శ _క్రీసామన్ధ్యాలు చూసి వున్నాను. 
కనకనే మిము లే అక్కడికి పంపుతున్నాను.” అని ఆజ్ఞాపించాడు, 


అప్పుడు ఆరాతసులు ఆమాటలకు చాలా ఆనందించి రావణునకు 
నమస్కరించి అంతర్థానం పొంది జనసానానికి బయలుదేరారు. 
“అయ్యో ౫ మునితో విరోధం వచ్చింబే *” అన్నగుర్తు తెలియక 
రావణుడు “నీత మన సొత్తయింది కదా” అని చాలా సంబర 
పడ్డాడు. 


రన 


రావణుడు తన్నేలుకో మని పీతను కోరడం 


అలాగ, మహోబలవంతు లైన (క్రూరరాక్షనుల నెనమండుగురినీ జన 

నానికి పంప్కి రావణుడు, బుద్ధి పెడతేల బట్టడంవల్ల “మనం కృత 
కృృత్యులం అయినాం *” అనుకున్నాడు, ఈదిలాసాతో అతను కామ 
చాణవీడికుడై సీతను చూడడానికి అంతఃపురానికి బయలు దేరాడు, 


186 . రామాయణం 


అప్పటికిన్నీ సీత కళ్ళల్లో సీళ్ళుపెట్టుకుని శోకిస్తూనే వుంది. వాయువే 
గాన బడి మహాసము(దంలో మునిగిపోతున్న వోడలాగా, గుంపుతవ్పి 
పోయి కుక్కలు చుట్టుకున్న లేడిలాగా భయకంపిత అయి వున్న 
ఆమెని బలవంతాన చేవేంద్రవనం లా వున్న తన అంతన్రరం =ంకా 
చూపించడానికి బయలుదేర లీశాొడు. 

అతని అంతఃపురంలో మిద్రెలూ మేడలూ యెన్నో వున్నాయి. 
వాటిలో వేలకొద్దీ సుందరాంగులు నిండివున్నారు. వాటిలో రకర 
కాల వపిట్టలున్నాయి. నవరతక్నాలూ రాసులు రాసులుగా 
వున్నాయి. అక్కడి స్తంభా లన్నీ సృటికవురాళ్ళతోనూ, దంతం 
తో నూ, వెండితో నూ, ఖంగారంతోనూ, చేసినవే. వాటికి నవ 
రత్నాలూ పొదిణారు కూడానూ. 

అలాంటి భవనాల్లో రావణుడు సీతతో వొక దాల్లో (ప్రవే 
శించాడు, దాని ముంగిట చేవదుందుభ్గులు మోగుతున్నాయి. 
జాని గుమా శో బంగారంతో చభారు. దాని కిటికీలు దంతాలతో 
చేసి వెండివూచ లమర్చి, బంగారపు తెరలు కప్పారు. పాలగచ్చు 
చేసిన చేలమోద కూడా అక్కడక్కడ రత్నాలు పొదిగారు. దానికి 
వేరి దిగుడుబానులూ, కొలనులూ వున్నాయి, అవన్నీ చూపించి నీతని 
(పలోభపెడుతూ రావణుడు ఇలా (ప్రారంభించాడు, 

“సీతా రాక్షనులు ముష్ఫయి రెండుకోట్లు, వాళ్ళందరూ 
వపని అయినా చెయ్యగలరు. వాళ్ళ కందరికి నేను (ప్రభువును. 
వాళ్ళలో ముఖ్యులకు నాకు సంబంధించిన పనులు చెయ్యవలసివచ్చి 
నప్పుడు ఒక్కొక్క నికి ఒక్కొక్క వెయ్యిమందిపరిచారకుల నేర్పాటు 
చేస్తాను. ఆపరిచారకు. లందరూ ముసలీముదుకా చీమా చిదుకూ 
కాని యువకులు. మహాబలిష్టులు. అలాంటి నారాజతంత్రం అంతా 
సీఅిథీనం చేస్తున్నాను, నాప్రాణం కూడా నీచ్చేతిలో వృంఛుతున్నాను, 


[రా.అర, 18] అరణ్య కా 0 డ్‌ 187 


నువ్వునాకు (పాణాలక ంశు మెక్కువదానవు. నాకు ఎన్నో వేలమంది 
ఛార్యలున్నారు. వాళ్ళ కందరికీ నిన్ను మహాోరాణీని 'బేస్తాను. కనక. 
నీతా, నువ్వు నాభార్యవయి ఉండు. నువ్వు మరో వూవా పెట్టుకోకు. 

చేను చెప్పింది బాగా ఆలోచించు. నన్ను నేవించు. కామతేప్తు జ్ఞయి 
వున్న నన్ను కరుణించడానికి నువ్వు తగుతావు. ఈలంశాపట్నం 
నూరుయోజనాల సముద్రం మధ్యగా వుంది. చేవదానవులతో 
ఇందుకు దండె త్తివచ్చిన్నీ దీన్ని జయించలేడు. చేవతలలోనూ, ' 
యక్ష్రులలోనూ, గంధర్వులలోనూ, పక్ష్రలలోనూ గూడా నాకు సాటి 
అయిన బలవంతుడు లేడు రాముడు మనివి.. "లేజోహీనుడుం 
రాజ్య(భష్టుకు. దీనుడు. ముని, వాడి ఆయువు ఇల్లిపోయిందిం 
ఇక వాడితో నీకేమి [ప్రయోజనమూ ?! కనక, నన్నే భర్తగా నేనిం 
చుకో, నేనే నీకు తేగినభ రను, సీతా కాలం వృధా చేసుకోకు, 
యావనం శాశ్వతం కాదు. కనక, ఇప్పుడే నాతో సకలభోగాలూ 
అనుభవించు. ఇక రాముణ్ణి చూద్దామని చేరాస పెట్టుకోకు. ఇక్క 
డికి రావడానికే కాదు రావా లనుకోడానికిన్నీ వాడీకి శక్తి చాలదు, 
ఆకాశాన మహావేగంతో సంచరించే వాయువును తాళ్ళతో యెవడు 
కట్టగలడూ ? భగభగ మండుతున్న అగ్నిజ్వాలను ఎవకు పట్టుకో 
గలడూ + ఈలంకకు రావడం కూడా అలాంటిదే. నాఅధీనంలో 
వున్న నిన్ను పర్యా౭మించి తీసుకుపోగలవాడు ముల్లోకాలలోనూ లేడు. 
ఈ లంకా రాజ్యం అంతా నువ్వు సీయిష్ట్రంవచ్చినట్టు పొలించు. నేనూ 
నావంటివాళ్ళూ చేవతలూ కూడా నీకు దాసులు అయి వుంటాము. 
ఈ లంకారాజ్యానికి పట్టాభిషేకం పొంది నువ్వు నన్ను ఆనంద పెట్టు 
నువ్వు పూర్వజన్మలో మొదట పాపంచేశావు. అది సీవనవానంతో 
చెల్లి పోయింది. తరవాత గవ ఎపుణ్యాం చేశావు, డానికి ఫలం 
యూాలంకా రాజ్యాధిపత్యం,. ఇక యిది అనుభవించు. ఇక్కడి ప్పుష్నూలు 


185 శామాయణర6 


మికి,_ లీ పరిమళంకలవి. ఇక్కడి భూవణాలువెల లేనివి. ఆపూలమాలలూ 
ఆనగలూ ధరించి నాతో సకలనుఖాలూ అనుభవించు. కుబేరునకు 
సూర్యమండలం లాగ మెరిసిఫోయే విమానం వుంది. దాని వేరు 
పువ్న్చకం. అతణ్ణి జయించి నేనది సాం సధీనపరుచుకుని వున్నాను, అది 
కలా వీశొల మెనది. చాలా చక UR నాతోకూడా దాని 
మిద విహారింఛిన్నీ ఆనందించు. నీమొగం పద్మం లావుంది. స్వచ్చంగా 
వుంది. చాలా చక్కగానూ వుంది కాని విచారంవల్ల దాని వోబ 
తగ్గిపోయివుంది. కనక, యిక విచారించకు '! | 


రావణు డీలా చెప్పగా నీత పైటకొంగుతో మొగం కప్పుకుని 
కన్నీ ళ్ళువిడిచింది. చింతేవల్ల శోభతక్కి. ధ్యానపరురా లై వున్న సీతను 
భూసి మళ్ళీ రావణుడు “కీ లతా సిగ్గుపడకు. ధర్మం భంగపడివోతుం 
దని కూడా విచారించకు. వమంకే ?) ఇప్పుడు నీకూ నాకూ కలిగే 
సంబంధ ౦ బుషు లంగీకరించింబే. ఇదిగో, స్నిగ్ధాలైన నీపాచాలు 
నా శిరస్పులమోాద పెట్టుకుంటాను. నామోద ఆన్నుగవహాం చూపించు, 
ణేను సీస్వాధీనం తను సీకు చానుణ్ణ్లయిపోయాను, కామాగ్ని 
తప్ముణ్ణి కావడంవల్ల నే నిలా దీనంగా మాట్టాడుతున్నాను ; కాని 
యీారావణుడు ఇంతవరకూ ఎలాంటి అందక తెన్‌ కూడా శిరసా 
(ప్రార్థించి యెకగడు” అని చెప్పి చివరికి “వమయిన్యా చివరికి నీత 
నాసౌత్తే ” అనుకున్నాడు. తనసొత్తు మృత్యువే అని అత నెరగడు. 


HE 
రావణుడు సీతని ఆకోకవనంలో వుంచడం 


శావణు డిలా చెస్పణ్సా అంతవరకూ శోకిస్తున్న నీత రావణునకూ 
తథక్టీ. “వ్య వోొళ్ల గడ్డిపరక చేన్గుకుని నిర్భయంగా యిలా అంది 


అతణ్యకాండ 139 


టి జనరథు డని వొక మవోరాజు. ఆయన ధర్మజ్ఞ డు. ధర్మాత్ముడు. 
పర్వతంలాగ అచంచలుడు, . సత్యసంధుడు. మహాజ్ఞాని. ఆయన 
కొడుకే రాముకు. రాముడంచే మూకులోకాల్లోనూ దిశలు తెల్ల 
వారతాయి. అతను మవోధ ర్మాత్ము డుం దీర చావును. విశాలాశక్షు శు. 
అతనే నాకు భరా దై వతమూను. అతను "ఇశ్వ్యూకువంక్రీయుడు, సింహా 
స్కంధుడు. మహా కేజశ్ళాలి. అతనే తన తమ్ముడైన లక్ష శ్రణునితో 
' కలిసి సీప్రాణాలు తీసేవాడు. అతను చూస్తూవుండగా నువ్వు నన్ను తాకి 
వుండినట్టయి తే, అప్పుడే ఖరుడు లాగే నువ్వూ చేలపాలయి వుందువుం 
భయంకరాకారులై న రాక్షసులు నీచేతిలో యెందరో వున్నారనీ 
వాళ్ళంతా మహావీరులని చెప్పావే కాని గరుత్మంతుని యెదట పాము 
ల్లాగ, రామునియెదట వాళ్ళంతా పీరికీపంద లయిపోతారు. గంగానది 
శిరటాలు తీరం కో నేసినట్టు ఆరాముని బాణాలు నీశరీరం ముక్క 

ముక్కలు చేసేస్తాయి. ర నువ్వు అవధ్యుడ వే కావచ్చు ; 
కాని రామునితో వైరం పెట్టుకున్నావు ఇక ప్రాణాలతో బయట 
పడవు. రాముడు సీఅంతం చూస్తాడు, యూప స్తంభానికి కట్టిన 
పళువుకి లాగే సీకున్నూ యిక బతుకు అబద్ధం. రాముడు నిన్ను 
రోషంగా చూస్తేనే చాలు, నువ్వు ఆక్షణంలోనే బుగ్గి అయిపో తావు, 
రాముడు ఆకాశంనుంచి చంద్రుణ్ణి పడనొట్టగలడు. నాశనమూచెయ్య 
గలడు, సముద్రం ఇంకిపోయేటట్టున్నూ చెయ్యగలడు. ఇక" సేతను 
విడిపించుకోగల డని చెప్పడం యొందుకూ ? సీఐశ్యర్యం పోయింది. 
సీబలం సన్నగిల్లింది. సీయింద్రియాలు చెడ్డాయి. నీకు చావుమూడిందిం 
నీమూలాన లంక విధవరా అయి పోతుంది. నా భర్తతో కలిసివ్రన్న 
నన్ను విడదీశావు. ఈపొపకర్శ నీకు (శ్రేయస్కరం కాదు. దైవ 
బలంతో మహా తేజశ్మాలి అయిన నాభ ర్య శూన్యమైన దండకార 
ణ్యంలో నిర్భయంగా వున్నాడు. ఆరొముడు న శర_ర్ష 0 


140 శామాయణంర 


కురిసి నీశరీరాన్నుంచి దర్నమూ, బలమూ, పర(క్రమమూ, మిడిసి పాటరో 
తొ లగించేసాడు తొందరపడకు. (ప్రాణికోటికి అంతం ద గ్లర పడ్డప్పుడు కాల 
వశాన నరులకు పెడతలబుద్ధి కలుగుతుంది. నీకూ నీరాశ్షసజాతికీ, 
నీఅంతఃపురానికీ అంతం వచ్చింది, అంచేతనే నువ్వునన్ను హరించుకు 
వచ్చావు. నీకు ఆకాలం వచ్చింది. (బాహా దుల మం(కాలతో పవి 
(కమ (సుక్స పవాదులతో నిండి శాల మధ్యవుండే యజ్ఞ వేదిమోద 
చండాలుడు కాలుపెట్టలేడు. అలాగే 'ధర గైనిత్యుడె న రాముని ధర్మ 
పత్నిని నన్ను స్ప శించడం మహాోపాపి వయిన నీకు శక్యంకాదు. పద్మ 
సరోవరంలో రాజవాంసతో క్రీడించే ఆడుహంస సీటికాకిని కళ్ళతో 
భూడనై నా చూడదు. సహజంగా జడవుయిన నాయీశరీరం నువ్వు 
బంధించు తిను నాకీశరీరం ముఖ్యం కాదు. భూమిమోద వున్నంత 
కాలమూ కే నపవాదు మాత్రం భరించలేను, ” 

నిప్పులు కక్కుతూ యిలా "చెప్పి సీత మరి మాటాడడం మాను 
కుంది. చానిమోద రావణుడు ఆమెను భయపెడతూ “సీతా! నా 
'మాట విను పన్నెండు మాసాలు నీకు వ్యవధి యిస్తున్నాను. ఈలో 
పున నువ్వు నన్నంగికరించి నాఖార్యవు కాకపోతే మాత్రం పొద్దుటి 
ఉపాహారం నిమిత్తం నావంటవాళ్ళు నిన్ను ముక్కముక్కలుగా షా 
సారు ” అని కఠినంగా చెప్పాడు. తరవాత భయంక రాకారంగల 
రాక్షుస్యస్త్రీలను చూసి “మోరీమె దర్పం ఆణగించండి ” అని ఆక్ఞాషిం 
బాదు. వెంటనే ఆరాక్షుస స్త్రీలు సీత చుట్టూ మూగారు, 

అప్పుడు రావణుడు (క్రోధపరవళుడై భూమి బద్దలయి పోయే 
టంతగా నేలమోద తేన్ని “ ఈసీతని అశోకవనంల్లో వుంచండి, అక్కడ 
ఈమెని బాలా గుప్తంగా వుంచండి తర్జించీ, బోధించీ, బుజ్జగించీ 
అడవియేనుగును. - చారికి తెచ్చేటట్టా చారికితీసుకురండి అని గట్టిగా 
‘ భాజ్ఞాసిం చాడు, 


నా! 


అరణ్యకాండ | 


వంటనే ఆరాక్షసాంగనలు నీతను అకోకవనానికి తీసుకుపోయారు, 
ఆవనంలో సర్వకాల సర్వావస్థలయందూ పళ్ళుండే రకరకాల ఫల 
వృ శ్రా లెనో ఇ వున్నాయి. రకర కాలపూల చెట్టున్నూ అసంఖ్యాకంగా 
వున్నాయి. ఎపుడూ బలిసివుంజే చక్కని పిట్టలుకూడా లెక్కలే 
కుండా వున్నాయి. ఆతోటలో నీత ఆరాక్ష.సస్ర్రీల మధ్య పెద్దపులుల 
మధ్య చిక్కుకున్న అడలేడిలా వుంది. 


౫2 
రాముడు వెనక్కి దియలుదేరి లక్ష్మణుణ్ణి కలుసుకోడం 


లేడి అయివచ్చిన మారీచుణ్ణి సంవారించి సీతను మూడా లని రాముడు 
త్వరగా బయలుదేరి వస్తూ వుండగా చొకనక్క- వెనక్కివచ్చి విక 
టంగా వూళ పెట్టింది. చాంతో రామునికి శరీరం గరిపౌడిచింది. 
“ ఇది అశుభం సూచిస్తోంది, రాక్షసులచేత భశ్షించబడకుండా నీత 
భ(ద్రంగా వుండివ్రంటుండా ? మృగరూపి అయిన మారీచుడు సరిగా 
నాలాగే అన్నమాట లక్ష్మణుడు విని వుంటాడా? అది వినే వుంజే 
ఆమె పంపున అతను నాకోసం తప్పకుండా బయలుచేశే వుంటాడు. 
మారీచుని మోసం చూడగా రాక్షసులు నీతను చంపడానికి చూ స్తు 
స్నారనడం నిశ్చయమే. సీతా లక్ష్మణుడూ శ్లేమంగా వుంటారా ? 
 ఈజనస్థానం కోసం చేను రాక్షనులతో విరోధం పెట్టుకున్నాను. 
ఇప్పుడు దుర్నిమిక్తా లనేకాలు కనపడుతున్నాయి” అని యిలా సంజే 
హిస్తూ నడీచాడు, 

డీనోడై వున్న రామునకు అవదశ్రీణంగా తిరుగుతూ దీనంగా 
మాస్తూ పక్షులు కటువుగా కూశాయి. అదిగు ర్హించి రాముడు మరీ 
నడిగా నడకసాగించాడు. నీతనీ లత కే తలుచుకుంటూ నే వస్తూ, 


l42 రామాయణం 


అతను దూరాన తనకేసే వస్తున్న లక్షుణుక్ణి చూశాడు. దుఃఖతులూ+ 
వవజ్జులూ అయిన అన్నదము శ లిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు 
రాముడు రాశుసా(కాంతమై వున్న స్థలంలో నీతను వొంటిగా విడిచి 
వచ్చినందుకు చాలా కటకటపడుతూ అతనిచెయ్యి పట్టుకుని “ నువ్వు 
సీతను విడిచి యిలా రావడం వాలా గర్భంగా వుంది, మనకి శ్షేమం 
. శలుగుతుందా ? ఇక్కడ నాకన్నీ దుశ్ళకునా లే కనపడుతున్నాయి. 
రాక్షసులు నీతను భవ్నీంచి అయినా వుంటారు హారించుకునిపో 
యయినా వుంటారు సంచేవాం లేదు. తము డూ |! నీత్ర (పాణాలతో 
మనకి తక్కుతుందా ? బంగారపులేడి నన్ను దూరంగా తీసుకుపోయి 
చేను కొట్టగా నిజరూపం పొందింది. మారీచుడే అలా వచ్చాడు ; కాని 
చచ్చిపోయాడు. నామనస్సంతా కలిగిపోయి వుంది. నాయెడమశన్ను 
అదురుతోంది. లక్ష్మణా సం బేహాంలేదు. నీత చనిపోయివుంటుంది. తేక 
పోతే రాక్షసులు తీసుకుపోతూ అయినా వుంటారు *” అని నిస్థురంగా 
అన్నాడు, 


రౌ 
రాముడు భయపడుతూ ఆశ్రమానికి రావడం 


“ తమ్ముడూ ! అందరినీ విడిచి నన్నుమూ(త్రం విడిచిపెట్టలేక నీత నాతో 
దండకారణ్యానికి వచ్చింది. ఆమెని నువ్వు విడిచీవచ్చావు. ఆమె యేడో 
యీ? రాజ్య భష్టుణ్ణయి దీనుక్ణాయి దండ కారణ్యంలో అల్లాశుతున్న 
నాకు దుఃఖంలో సహాయురాలై వచ్చిన ఆనీత యేదోయి ? ఎవతెను 
విడిచి నేను క్షణం అయినా బతికివుండలేనో, చేవకన్య వంటి ఆ నా(ప్రాణ 
సవోయురా లెక్క-డ వుంది నాయనా ? ఆమె చేకపో తే నోకు, పృథిపఏీ 
రాజ్యమే కాదు, స్యర్లరాజ్యం కూడా అక శాగేదు.. నొకు (పొణొల 
కంకే యెక్కు_వఅయిన నీత బతికివుందా ? నావన వాన[వతదిక్ష భగ్నం 
అయిపోదుగణా ! నీశకోసం నేను ప్రాతాలు విడిచ్చి. నువ్వు ఒక్కడినే 


అరణ్యపర్వ ౦ 148 


మళ్ళీ అయోధ్యకు. వెడితే తన కోరిక నెరవేరి క క సుఖా లనుభో 
విస్తుందా ? ఫొడుకుతోనూ = (పాజ్యవిళాల రాజ్యంతో నూ సకల 
సుఖాలూ అనుభవించే సవతిని కొడుకూ కోడలూ పోయిన కౌసల్య 
దీనురాలై సేవించుకోవలసివస్తుందా ? ఇం తెందుకూ ? నీత బతికివుంళు 
'నేవాశ్రమానికి వస్తాను. ఆమె మరణించివుంశే నేనూ (ప్రాణాలు విడి 
వేస్తాను. ఆశ్రమానికి వెళ్ళాక చిరునవ్వు నవ్వుకుంటూ. నీత నాతో 
మాట్టాడకపో తే నేను నళించిపోయా నన్నమాశే సుమా ! లక్షణా ! 
నిజం చెప్పు. నీత బతికే వుందా? లేకపోతే నువ్వు (పమత్తుడవై. 
వుంకే రాకునులు తినేశారా ? నీత చాల, ఎప్పుడూ దుఃఖా లెరగని 
సుకుమారి. నావియోగంవల్ల ఆమె దుఃఖస్తుంది. మాయా డైన 
అమారీచుడు “లక్ష ణా ” అనడం విని నువ్వు భయపడ్డాను కదూ? 
సీతకూడా అది విన్నదనుకుంటాను. భయపడి ఆమె తొందరపెట్టింది. 
అంచ్రేత నువ్వు నాకోసం బయలు చేరావు. అయమిళే, నువ్వు సీతను విడిచి 
రావడం సర్వవిధాలా చాలాతప్పు. (కూరులైన రాక్షసులకు పగ 
తీర్చుకోడాని! అశకాళం యిచ్చాను నువ్వు ఖరుక్ణో నేను సంవారించ 
డంవల్ల మాంసాశనులైెన రాక్షసులు చాలా దూఖస్తున్నా రు. 
ఆదు ర్మార్లులు సీతను తప్పకుండా చం'చేసిన్రుంటారు. అయ్యా, నే 
నెలాంటి విపత్తులో చిక్కుకున్నాను ? ఇప్పూ జేమి చెయ్యనూ ? ఇదంతా 
మైవయోగం అనుకుంటాను * అంటూ నీతను గురించి పలవరిన్తూనే - 
దుఃఖన్తూనే రాముడు ఆశ్రమానికి వచ్చాడు. ఆకలితో కడుపు నక 
నకలాడిపోతోంద. దావాంవల్ల నాలుక ఎండిపోయింది. దీనికి 
సాయం నడక, దీంతో మనన్సు చెడి అప్పటికే దీను డయివున్న 
లక్ష్మణుక్టై గ వ్రాస్తూ రాముకు వవ్చాటప్పటికి ఆశ్రమం శూన్యంగా 
వుంది. అయినా రాముకు పర్లశాల అంతా వెతికాడు. నీతవిహ 
రించే న్థలాలున్నూ చూశాడు, * ఇదినో యిక్కడ వృంటుం*” గన్ను 


144 రామాయణం 


కుంటానే ఆ(శమం అంతా గాలించాడు. చివరికి పరమదుఃఖతు డయి 
పోయాడు, 


గా 
ఇంకా ఆశ్రమానికి రాకుండానే, మార్లమధ్యనే, దుఃఖార్షితుడై వుం 
డిన లవ్మణుణ్లీ * తమ్ముడూ ! నేను నీమీది నమ్ముకంవల్ల సీతని విడి 
చివచ్చాను. _ అమెని విడిచి నువ్వెందుకు వచ్చావూ ? నిన్ను చూడ 
గానే నువ్వు నీతను విడిచి వచ్చావని నేను చాలా విచారించాను. అచే 
నిజం అయింది. సీతే లేకుండా వొక్కడవే వస్తున్న నిన్ను చూడ 
గానే నాయెడమకన్నూ, మెడమబావువూ అదిరాయి. నాగుం 
డెలు కొట్టుకున్నాయి ” అన్నాడు. ఇలాగ _ పరవమదుఃఖకుడై న 
రామునకు అప్పుడు. లక్ష్మణుడు "తానున్నూ దుఃఖస్తూనే “అన్నా 
నాస్వబుద్ధితో "నేనిలా రాలేదు. పరుషవాక్కులతో నన్నామె తరి 
మింది. అంచేత వచ్చాను, ” అయ్యా, సీతా" అయ్యో లక్ష్ముణా 09 
అని నువ్వన్నట్టున్న మాట వదిన విన్నది. అదివిని సీమోది 
న్నీ వాంతో భయవివ్యాల అయి నన్ను * వెళ్లువెళ్లు ” అని తొందర 
"పెడుతూ యేడ్చింది. అన్నిమాట్లు ఆమె అంతతొందరపెట్టినా నేను 
కోంగారుపడక, నీబలపరా(క్రమాలు 'నేనెరుసదును కనక అన్నయ్యకు 
అపాయం కలిగించగల రాకుసుణ్ణి నేను చూడలేదు. ఛ్రైర్యం తెచ్చుకో. 
ఎవడో అలా కూశాడు. దేవతలను గూడా రక్షించగల మాఅన్న య్య 
సీచమూ గర్హి తవమూ అయిన * రక్షించు ” అన్నమాట అంటాడా? 
నిజంగా రాకుసుడే మెవడో ఆలా అన్నాడు. ఆమాట అయినా 
వికృతంగా వుంది ; గాని మాఅన్న మాటలా లేదు. కనక క్షుద్యమ్రీ 
అలాగ నువ్విలా యేడవగూడదు. మనస్సు నరిచేనుకో. ధైర్యంగా 
వుండు. రాముణ్ణి యుద్ధంలో వోడించగలవాడు (తిలోకాలయందూ 
యిష్ఫటికి పుట్టలేదు ఇక ముందున్నూ పుట్టబోడు ఇందాదులకు కూడా 


(రా. అక. 19) అర క్యు శాండీ 145 


మాఅన్న అజయ్యుడు ” అని యిలాగ నేనెంత చెప్పినా గ్రహించక 
మావదిన గోడుగోడున యీడున్తూ * మిాఅన్న చచ్చిపోతే ఎలాగయినా 
నువ్వు నన్ను పొందుదా మనుకుంటున్నావు. నీకిలాంటి దుస్సంకల్పం 
తప్పకుండా వుంది; కాని నీకోరిక సిద్ధించదు. భరతుని దుస్సలహాతో 
నువ్వు వమూావెంట వచ్చావు. కనకచే నీఅన్న చెంత గోల పెట్టినా 
నువ్వు వెళ్ళకుండా వున్నావు. నువ్వు (పచ్చన్న శత్రుడవు, నిజంగా నువ్వు 
నాకోసమే వచా ను. రామున కెలాగ అపాయం వస్తుందీ అనే 
చరాస్సున్నావు. అంచేతనే నువ్వు నీఅన్నను రత్సించడారికి వెళ్ళకుండా 
వున్నావు” అని చాలా నిష్టురా లాడింది. చాంతో నాకు కోపం 
వచ్చింది. నాక శ్ళెరబజ్ఞాయి. పెదవులు వొణికి మాటరాక బయలు 
దేరి వచ్చేశాను” అని వివరంగా చెప్పాడు. 

'డానిమోద రాముకు మరీ పరితపిస్తూ * తము థూ 1! నువ్వు లక్ష 
చెప్పు. నువ్వు నీతని విడిచిరావడం చాలా తప్పు. రాశ్షనులను సంహ 
రిండ చంలో నువ్వు నాశ క్రి యెరిగివుండిన్నీ సీత యేదో అందని వచ్చే 
ఇావు. ఆడది పరుమంగా మాక్లూడిందని రోషం తెచ్చుకున్న నున్విం 
కేమి చెప్పినా నాకు తృప్తి కాదు. నువ్వు నీత పరుమవాక్కులు విని 
సర్వవిధాలా నువ్వు నాళఆజ్ఞ మి వావు, ఎవడు నన్ను వంచించి అశ 
మంనుంచి యిలా. తీసుకువచ్చాడో ఆరాకుసు డిదిగో నాబాణంతో 
నేలకూలి వున్నాడు. పడిపోగానే వాడు అేజిరూపు విడిచి నిజజూపం ధరిం 
చాడు. అప్పుడే వాడు నే నన్న ట్రన్నాడుం దాంతో నువ్వు నీతనువిడిచి 
వచ్చావు ” అన్నాడు, . 

౬౦ 
రాముడు సీతకోసం దుఃఖించడం 
ఇలా అంటూ రాము డాశమానికి వచ్చాటపూకు అశని యెడమ 
కన్ను అదిరింది, శరీరం అంతటా వొణుకుపుట్టి శూలిపోయాగు, 


146 రామాయ ణరి 


దుక్ళకునా లెన్నో కనబడగా అతను మాటిమాటికీ “సీత శ్షేమంగా 
వున్న కేనా 7” అని అడుగుతూనే వున్నాడు. ఇలాగ సీతను చూడ 
డానికి తొందరపడుతూ వచ్చి ఆశ్రమం శూన్యంగా వుండడం చూసి 
ఉద్విగ్న మానసు డై జె పోయాడు. ఇక్కాబ్ణుంచి అక్కడికీ అక్క-గ్లుంచి 
మరో చోటికీ దుముకుతూ, అతను సీత సంచరించే స్లలా లన్నీ చూశాడు, 
నీత లేకపోవడంవల్ల పర్ణశాల శీంయంతకాలాన శోభతేక్కి. పోయిన 
"తామరపువ్వులాగా వుంది. పువులన్నీ వాడిపోయాయి. అంచేత 
అక్కడి చెట్లన్నీ దుఃఖిస్తు న్నట్టున్నాయి. ఆ(శ్రమమృగాలూ పక్షులూ 

“యుగాలు వేలవేసుకుని వున్నాయి. అక్క-స్తుంచి వన దేవతలు వెళ్ళి 
పోయారు. ఎక్కడి దర్భాసనా లక్క దే, చిమ్మేసిన ట్రున్నాయిః 
అదంతా చూసి రాముడు మళ్ళీమళ్ళీ దుఃఖంచాడు. 

“సీత్ర వారించబడివుంటుంది. లేకపోతే చనిపోయి వుంటుంది. 
అదీకాకపోతే మాయమయిపోయి వుంటుంప. అలాగా కాకపోతే 
ఎవళ్ళో 1, ఆమెని తినేసినంటారు. లేక ఎక్కడో దాగుకుని వుంటుంది. 
అడవి “దూడడాని కయినా వెళ్ళివుంటుంది. పువ్వులు కొయ్యడానికో 
పళ్ళు కేవడానికో వెళ్ళివుంటుంది. పు సరోవరానికో, 
సీళ్ళకోసం. గశీచావరకో అయినా న స అనుకుంటూ 
రాముడు దుఃఖస్తూనే చెట్టూ పుట్టా - వనం అంక తిరిగాడు 


క కడిమి చెట్టూ, సీపువ్వు లంటే నాసీత కెంతో యిష్టం. ఆమె 
యెక్కడికి వెళ్ళిందో సికు _ తెలిసివుంకే. చెప్పూ. మా రేడు చెట్టూ, 
నానీతే చిగురుటాకుల్లాగ అతికోములం అయినది, పచ్చని పట్టుబట్ట 
కట్టుకున్నది. చిల్వపల స్త సని. నువ్వామెని చూసివుంచే నాకు చెప్పు. 
అర్జునవృశ్షమా ! నువ్వంతే నాసీతకి చాలా యిష్టం. అమాయికురా 
అయిన జనక మహారాజు కూతురు: కుండా! ఈకకుభ వృక్షం 
పాపళ్ళతో నూ వృవ్వులతోనూ నిండీ ఇభాల్ఫా రమ్యంగా వుంది, కక్ష 


అరణ్య కా౦'డ 147 


భోరువు అయిన సీత సంగతి దీనికి తెలిసివుంటుంది. తుమ్మెదలు 
మూగివున్న యీాతిలకవృశమాని కయినా తనయెడల చాలా (ప్రీతిగల 
నీత సంగతి తెలవకుండా వుండదు. అశోకవృక్షుమా ! శోకం పోగొట్ట 
డానికి నీకు చాలా శక్తివుంది. నా(పీయురాలిని నాకు చూవీంచి 
నన్ను సివేరుగల వాలి చెయ్యి. తాలవృక్షుమా ! 'తొలఫలస్తని 
అయిన నానీతను నువ్వు చూసివుంకే దయవుంచి నాకు చెప్పు. నేరేడు 
చెట్టూ ! సీపళ్ళలాగే నిగనిగలాడే నానీకను చూశావా? కొండ 
గోగూ ! చక్కని వువ్వులతో నువ్విష్తూడు బాలా రమ్యంగా వున్నావు, 
నువ్యయినా నానీత సంగతి చెప్పు-” 

ఇలాగ రాముడు మామిడిచెట్లనూ, పననవెట్లనూ,. కురవక 
వృతూలనూూ, దానిమ్మ చెట్లనూ, మల్లితీగలనూ, మాధ వీలతేలనూ 
సంపంగాపొదలన్యూ ముుగిలిడెొంకలనూ అడుగుతూ ఉన్భత్తుడు లాగ 
అడవి అంతా తిరగసాగాడు. “ఐఇలాశాదు. ఏలేడీ! మృగనేత్ర 
అయిన నాసీతను చూశావా నువ్వు? ఓమ శ్రేభమా ! గజనాసోరువు 
అయిన నాసితను నువ్వుగానీ చూశావా? ఓవులీ ! నానీత చంద్రముఖి. 
న్య్మాపియు రాలు, ఆమె జాడనీకేమయినా తెలునునా? నీతా! 
ప్రియురాలా ! అదిగో దూరాన కనపడుతున్నా వు, చెట్లచాటున 
నక్కు_తొవేం! నాతోమాట్లాడవేం? నుందరీ! నుంచో నుంచో. 
సీక నామీద దయ లేదు. నువ్వంతగా వోస్యా లాడేదానవు కావే, 
నన్నెందు కిలా వువేక్షీస్తావూ ! నువ్వెంత చాగుకుందామన్నా నీవచ్చని 
పట్టుచీర నాకు నిన్ను చూవించేస్తోంది. ఇప్పటి కయినా నామిోాద 
దయపుడి కే అక్కడ ఆగ. అయ్యా ఎటు చూనినా నీత లేనట్టుందిం 
లేకపో దే ఎవళ్ళయినో ఆమెని హింసించి వుంటారు, అలాకాకపోతే 
ఇంత అవస్థలో వున్న నన్ను ఆమె వువేశ్నించి వూరుకోదు. నేను 
లేకుండా మూసి రౌశ్ససు భూమెని వఅవయ వాని కాఅవయనం విడదీసి 


148 రామాయణం 


తినేసివ్రంటారు. చక్కని ముక్కూ, చక్కని పలువరుస్కా చక్కనీ 
కుండలాలూ గల ఆచంద్రవదనం శోభ తక్కివుంటుంది. సమ స్వకంఠా 
భరణాలతోనూ నిండి సంపంగె మొగ్గ లాగ వున్న ఆమె కంఠం వాళ్ళు 
మింగేసివ్రంటారు, అంగచాలూూ కంకణాల మురుగులూ, మురిడీ 
గొలుసులూ, ఉంగరాలూ మొదలైన నగలతో మెరిసిపోతూ భయం 
వల్ల విసరపడుతూ వొణికిపోతున్న ఆమె చేకులు వాళ్ళు కొరిశేసి 
వుంటారు. నీతను రాక్షనులు తినడానికే నేను విడిచిపెట్టిన ట్రయింది. 
'బాటసారులలోనుంచి తప్పిపోయిన ట్టున్న బవాుబాంధవి ఆసీత రాత 
సులవాతబడేనవ్రంటుంది. లత్మ్యుణా ! ఏరాధి ఏరా! నాప్రీయురా 
'లెక్కుడవుందో చూడవోయీ ! హోప్రియా. హోసీతా! నువ్వెక్క 
డున్నావూ ?*) అంటూ అతిను అరణ్యం అంతా తిరిగాడు. కొండలన్నీ 
గాభీంచాడు. నదులన్నీ వెతికాడు. మళ్ళీమళ్ళీ వెతికినచోశ్లే వెతికాడు, 


౬౧ 
రాముడు సీతకోసం పర్వత ప్రదేశాలన్నీ 'వేతకడం 
పర్ణశాలలో నీత లేకపోవడమూ; ఆసనాదు లన్నీ చిందరవందర అయి 
పోయివుండడమూ చూసీ రాముడు “.నీత్కా సీతా” అని ' గట్టిగా 
పీలుస్తూ కొంతసేపు తల్పడించ్చి చివరికి నిమ్మేణుని "రెండు భుజా 
లున్నూ పట్టుకుని * తము కా, నీత యేదోయీ ? ఎక్కడికయినా 
'వెళ్ళివుంటుందిటోయి ! తేకపోత్కే మెవడయినా తీసుకుపోయా 
డంటావా, తినేశా డంటావా?! నీతా వచెట్టుచాటు నైనా నక్కి_వుండి 
నాతో వేళాకోళా లాడదలిచానా ? నిన్ను విడిచి నేనుండలేను. 


కనపడితే గాని నాదుఃఖం తగ్గదు. నువ్వు ఆడుకునే లేళ్లు నువ్వులేక 
జెల్లపోయి వున్నాయి, కళ్ళనిళ్లు పెట్టుకుని నిన్నే తలుచుకుంటున్నాయిః 


అరణ్య కాండ 149 


లక్షుణా ! నీత లేకపో తే చేను బతకలేను బాబూ ! నీత కోనం దుఃఖించి 
చివరికి చేశ చచ్చిపోతాను. పరలోకంలో నాయనగారుక్షనన్ను తప్ప 
కుండా చూస్తారు పథ్నాలు గేళ్ళు వనవాసం చేస్తానని నువ్వు 
మాట యిచ్చావు ; కాని ఆకాలం పూర్తి చెయ్యకుండానే నువ్విక్క-. 
డికి వచ్చేశావు- - నువ్వు స్వేచ్చా చారివి. అనార్యుడవు. అసత్య 
వాదివి. ఛీ చూడగూడ ” దని పరలోకంలో నన్ను నాయనగారు 
తప్పకుండా నిందిస్తారు. నీతా విదేవారాజనందనా ! శోకసంతుప్తుత్ణో 
వివశుణ్ణీ, దీనుక్ణీ, భగ్న మనోరథుణ్లే, నన్ను నిర్ణయగా విడిచిపెళ్షేసి 
యొక్కడికి వెళ్ళావూ ? నన్ను విడిచి పెడతావా నిన్ను విడిచి నేను 
బతగ్గలనా 2? అని రాము డిలాగ యెంతో విలపించాడు ; గాని సీత 
కనపడలేదు. 

బురదలో కూరుకు పోయిన యేనుగులోగ నీత కనపడక దుఃఖ 
స్తున్న 'రాముళ్ణో మూసి లక్ష్మణుడు ఈ మహాబెహూ విబారించకు, 
మనం మళ్ళీ, ప్రయత్నించి చూకాం. ఈఅడవిలో లతాగృవో లేన్నో 
వున్నాయి. అడవిలో తిరగడం అంశ వదిన కెంతో యిష్టం కనక? 
చూడ్డానికి అడవికే వెళ్ళివుంటుంది. చేకపోతే, చక్కగా వికసించి వున్న 
'తామరపువ్వుల శోభ చూడ్డానికి మడుగుదగ్గిరి కయినా వెళ్ళివుంటుంది' 
నదికి స్నానానిశే వెళ్ళిందో? వేళాకోళం చెయ్యడాని కెక్కడయినా 
నక్కి ద్లేమో ? ఇంతకీ నిన్నూ నన్నూ పరీక్ష చెయ్యడాని కేచాటున 
అయిన కూచుందేమోొ ? దుఃఖంచకు, నీత కనపజేదాకా అడవి అంతా 
గాలించేద్దాం ” అని చెప్పాడు. 

సావార్షంతో లత్మణు డిలో చెప్పగా రాముడు అడవి అంతో 
జెనకడానికి బయలం చేరాడు. పర్వతం యొక్కాాడు. శిఖరం అంతా 
చెలికాడు. గువా లన్నీ చూశాడు: చివరికి “లక్షణా! నీత కన 
పడింది కాదోయి ” అని మిక్కి-లీ దుఃఖించాడు, అది మాసి ఆక్ష a 


150 రామాయణం 


ణుడు “అన్నా! విచారించకు. తొందరపడకు, బలినిబంధించి విష్ణువు 
భూదేవిని పొందినట్టు నువ్వు తప్పకుండా సీతను చూస్తావు *” అని వోడా 
ర్వాడు; కాని అంతమాాన రాముడి కూరట కలగలేదు, 
“ త్రము డూ అడవి అంతా చూశాం. మడుగులన్నీ వెతికాం, అనేక 
గుహలూూ వాగులూ వున్న ఈ పర్వతంకూడా అంతా" గాలించేశాం. 
సీత మాత్రం దొరకలేదు. ఆమె నాకు (పాణాలకంకే యొక్కువ ” 
అని దుఃఖంచి కొంత సేపు విహ్యలు డయిపోయాకు. అతని శరీరం వసి 
వాడిపోయింది. బుద్ధి మందగించింది, మనస్సు కరిగిపోయింది... 

ఇలాగ పరమదీను డయి పోయి అతను * అయ్యో, నీతా అంటూ 
గోలపెస్టేళాడు. చేతులు వ్‌్గి దుఃఖంచవద్దని లత్మణుడు అనేక 
విధాల బతీమాలాడు ; గాని రామును మళ్ళీమళ్ళీ, యింకా యింకా 
యేడుస్తూనే వుండిపోయాడు 


క్ర 
రోముడు సీతను తలుచుకుని తలుచుకుని దుఃఖించడం 


మదనా ర్తుడై వుండడంవల్ల కనపడకున్నా కనపడుతూనే వుం దనుకుసీ 
“రాముడు డగ్గుత్తికతో, మాట్టాడలేక మాట్టాడలేక “ (ప్రియా! నీకు 
పుష్పా లంకు బాలా ప్రీతి.- అంచేత అకోక చెట్టుకోమ లతో కప్పుకుని. 
నాకు దుఃఖం యెక్కువ వేస్తున్నావు: నీతొడలు అరటిబోదెలలా 
వుంటాయి గదా అని నువ్వు అరటివెట్లలో దాగుక్రుంటున్నావు ; కాని 
నీతొడలు నాకు కనపడుతూనే వున్నాయి. చేవీ ! నువ్వు నవ్వుకుంటూ 
కోండగేగు చెట్లలో వివారిస్తున్నావు. ఇక పరివోసాలు చాలించు. ఆది 
నాకు చాలా బౌధ కలిగిస్తోంది. నే నెంతో డస్పిపోయి వున్నాను 
సీపరిహోనం అంశే మునుపు నాకెంతో (క్రీతిగావుండేది ; కాని యిప్పూ 
డది నన్నెంతో బాధపెడుతోంది, నువ్వు పరిహాసం అంటే ఇప. - 


,_అరణ్యకాం౦డ 11 


కోసుకుంటా వని నాకు తెలుసు కాని ఆశ్రమాలు పరిహాసాలకు తగిన 
తావులు కాను. విశాలాక్షీ! నువ్వు లేక యీపర్లశాల చాలా 
చిన్ని బోయింది, త్వరగా రా. లక్ష్మణా ! సీతను రాక్షసులు తినేసయినా 
వుంటారు తీసుకునిపోయయినా వుంటారు. లేకపోతే, చే నింత 
యేడుస్తూవుంశే నీత నాదగ్గీరికి రాకుండా వుండదు. ఈలేళ్ళన్నీ కళ్ళ 
నీళ్ళు పెట్టుకునివున్నాయి. నీతను రాక్షనులు తినేసివుంటా రనడానిశే 
యిది గుర్తుగా వుంది. అయ్యా, నీతా నన్ను విడిచి యెక్కడికి 
. వెళ్ళావూ ? నువ్వులేకపో లే కైక సఫలమనోరథురా లవుతుంది గదా | 
సీతతో కూడా యిక గాడికి వచ్చాను, మళ్ళీ వీశ లేకండా అయోధ్యకు 
వెళ్ళి నే నంతవుకంలో యెలా: (పవేశిస్తానూ ? సీతను పోగొట్టుకోడం 
వల్ల లోకు లిక నన్ను నిర్వీర్యు డనీ నిర్ణయుడసీ, థై ర్యసాహసాలు 
లేనివా జానీ నిందిస్తారు. వనవాసం పూ రి అయాక “నాయనా, 
కుశలంగా వచ్చారా?” అని జనకమహారా జడీగి తే నేనేమిటీ చెప్పడం ) 
నాతో. నీత కాకపోవడం మూసే ఆమహా రాజు తప్పకుండా మూర్చిల్లి 
పోతాశ. కక్కే భరతుడు పాలించే అయోధ్యకు నేను వెళ్ళకుండా 
వుంపేనే మంచికి. నీత లేకపోతే శూన్యం తప్ప స్వర్గంలో మాత్రం 
నాకేమి వుంటుందీ! తమ్ముడూ స్థితి యిలావుంది. కనక్క సన్ని 
క్కడ విడిచిపెట్టేసి నువ్వు, అయోధ్యకు వెళ్ళిపో. సీతను విడిచిపెట్టి 
నే నెలాగూ బతకలేప, నేరుగా నువ్వు భరతుత్లో గట్టిగా కౌగిలించు 
కుని “ శాముడు సీక్రనోజ్ఞ యిచ్చేశాడు ; కనక రాజ్యం స్వేచ్చగా 
పాలించుకో * అని చెప్పు. నేను చెబుతున్నాను క్రనక్క నువ్వు 
క్‌ కకూూ సుమి తా బేవిక్కీ .కాసల్యాదేవికీ నాకు బదులుగా నువ్వే 
నమస్కరించు. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను నాకు నమ్మకమే. 
కొసల్యను నువ్వు కాపాడాలి సుమా! ముందు నీతా తరవాత నేనూ 
నళించిపోవడం మాఅమ్మకి నవ్వు, సవిస్తరంగా చెప్బాలిసుమా ! ” ల్రన్గి 


45౨ రామాయణం 


గొల్లు మన్నాడు, -అది చూసి లమ్మణుడు కూడా. కంగారుపడి 
పోయాను, 


£3 
సీతను తలుచుకుని ఏమిపేమిటో అనుకుంటూ రాముడు దుఃఖించడం 


నీత లేకపోవడంవల్ల కామమూ శోకమూ అతిశయించగా బాధపడు 
తున్న రాముడు తన్ను చూసి లక్ష గ్లడు గూడా దుఃఖించేటట్టు మళ్ళీ 
యుక్కు_వగా విచారించ సాగాడు తమ్ముడూ, లోకంలో నావంటి 
"ఘోరపాపాత్నుడు మరివొక డుంటా డని నే ననుకోను. వమంశ్సే, 
నాగుండెలు బద్దలయిపో యేటట్టూూ, మనస్సు ఐకలం అయిపో మేటట్ల్టుూ 
నాకు శోకంమోద శోకం వచ్చిపడుతో ంది. నేను పూర్వజన్మలో 
యెన్నో పాపా లెన్ని మాట్లో చేసివుంటాను. ఆపాపాలపంళే నాకిప్పుడు 
దుఃఖంమోాద దుఃఖం రావడం. ముందు రాజ్య (భ్రంశం, దానిమోద 
స్వజనాన్ని విడిచిపెట్టడం, అమైన. నాయనగారు చనిపోవడం, * చివరికి 
అమ్మని విడిచిరావడం ా ఇవన్నీ తలుచుకున్న కొద్ది నన్ను శోక్ళప్రవా 
వాంలోకి నెష్టస్తున్నాయి. అయితే, యో దుఃఖా లన్నీ అడవిలోకి 
వచ్చాక నేను మరిచిపోయాను ; కాని కక్టెలతో నిష్పూ విజ్బభించేటట్టూో 
ఈ సీకావియోగంతో అవన్నీ మళ్ళీ విరుచుకు పడ్డాయి. తమ్ముడూ 
తన్నెవడో రాకుసు డాకాశమాశాన యెక్తుకుపోతూ వుంకు నీత 
"ఘోరంగా యేడ్చివుంటుంది. కుంక్షమపువ్వు కోదిసిన మంచిగంఫవు 
వూతకు తగినపి, గుండనిఏ్‌ అయిన నానీత శోణితదిగ్ధ స్తనాలు వరాక్ష 
నుడో భ్‌ వీస్తూ వుంటాడు. మృదుమధురవాక్యాలు పలిశేదీ, కుంచిత 
శీశభారంతో సొగయై నదీ అయిన నానీత మొగం రాక్షసుని వశం 
అయి రావా్య(గన్త మైన చం(ద్రబింబం లాగ శోభాహీనం అయిపోయి 
వుంటుంది, రత్నహారాలక్యూ ముక్తాహారాలక్యూ అంతకంచే ఉ _క్తమా 


[రా.అర, 20) అర ణ్య కా డ్డ | 1598 


లయిన స్రూలడండలకూ చక్కని తావలం అయిన నానీతే కంఠం విరుచు 
కుని వ రాకసుడో రక్తం తాగుతూ వుంటాడు. చేను తేకుండా చూసి 
వ రాక్షసుడో వచ్చి 'యీడ్నుకుపోతూ వుంజే నానీత పులి వాతబడ్డ 
లేడిలాగ అ(కోళించి ఉంటుంది. లక్షణా ! ఈరాతిబండమోద నాతో 
కూడా కూచుని నీత నీతో యెంతో పరిహోసా లాడేది. నదు లన్ని టి 
లోనూ చాలా ఉత్తమమైన యీగోదావరి అంశే సీతకి చాలా, ప్రీతి 
కనక్క అక్కడికి వెళ్ళిం చేమో అంచే నేను చెంటలేకుండా వొంటరిగా 

యెప్పుడూ వెళ్ళదుగదా + + ఆమె ప పద్భముఖి, పన నేతి కనక, పద్యాల 
మిది కీతితో సరోవరానికి వెళ్ళిం చేసూ అంజు అక గా డికిన్నీ నేను 
లేకుండా ఆమె వెళ్ళదుకడా ) ఈవనంలో నషా చెట్లన్నీ నిరగబూసి 
వున్నాయి రకరకాల పక్షు లాజెట్టమోద అవ్య క మధురంగా కూస్తు 
న్నాయి కనక, అక్కడికి వెళ్ళిందేమో అంచు ఆమె మిక్కిలి పిరికి 
మనిప్కీ నేను లేకండా అలాంటి చోటికి అసలే వెళ్ళదు గదా ? 
నీ సూర్యుడా, లోకంలో యేమి జరుగుతోందో యేమి జరగడం శేదో 
అంతా నువ్వు తెలుసుకోగలవు. లోకుల స ళ్యాస త్యాలకు నువ్వు 
సాశ్షీవి. నాసీత యీ [పాంతాన యొక్క. డయినా వుందో, ఆమె నెవ 
చైనా యొక్తుకుపోయాడో చెప్పి నాకు దుఃఖం తగ్గించుతం, డీ! ఓవాయు 
జీవ్రడా ! ! మూడు లోకాలలోనూ సీకు తెలియరాని చేమో లేదు. 
నానీతను ఎవడైనా ఎత్తుకుపోయాడా, లేక ఆమె: చచ్చి పోయిందా 
'యెొక్కడికయినా వెళ్ళీవస్తోంచా చెప్పునాయనా ! *” అని యిలాగ అతి 
దీనంగా యేడుస్తున్న రాముణ్ణి చూసి ఛైర్యశాలీ న్యాయ(ప్రవర్త 
కుడూ అయిన లత్మ్ముణుడు “అన్నా, శోకించకు ఖైర్యం తెచ్చుకో 
మవం యింకా వెతకాలి కనక వుత్పాహం తెచ్చుకో. ఉత్సాహం 
వున్న వా శ్లైలాంటి పనులు. చెయ్యవలసివచ్చినా జంకరు” అని దైర్యం 


154 రామాయణం? 


చెప్పాడు ; కాని రామునకు ఛ్రైర్యం ఛాలేను. ఉరకలు వేసుకుంటూ 
దుఃఖమే వచ్చింది, 


౬౪ 
రాముడు కూలిపడ్డ రావణ రథాదులు చూడడం 
(| తమ్ముడూ, పద్యాలు తెచ్చుకోడానికి సీత నోడావరికి వెళ్ళిందేమో . 
'చూసిరా నాయనా” అని రాముడు దీనంగా చెప్పగా లత, దణుడు 
"రెండడుగుల్లో వెళ్ళివచ్చి “అన్నా వదిన యశేవులోనూ క నవళ్ళేదు. 
ఎంత పిలిచినా పలకశేదు. ఆమె యెక్క. డికి వెళ్ళిందో యెక్కడ వుందో 
నాకేమో జాడ తెలియలేదు ” అని బదులు చెప్పాడు. ఈమాటమిోాద 
రాముడే స్వయంగా గోదావరికి బయలుదేరాడు. అతనికిన్నీ సీత కనపడ 
లేదు. “నీత యేదీ?” అని గోదావరి నడిగాడు, కాని * క్రూరుడై న 
రావణుడు నీత నెత్తుకుపోయా డని వనబేవతలూ గోదావరీ కూడా 
చెప్పలేదు. అప్పుడు వనచదేవతేలన్నీ “జరిగిన సంగతి రామునకు 
నువ్వు చెప్పు ” అని గోదావరిని (పోత్పాహాపరిచాయి. అయినా రాము 
జంత అడుగుతున్నా గోదావరి చెప్పలేదు. రావణుని ఘోరరూపమూ 
అతను . చేసిన ఘోరమూ " తలుచుకుని భయపడిపోయి గోదావరి 
చెప్పలేక పోయింది. 
అప్పుడు రాముడు “ తమ్ముడూ, ఈనోదావరి ఏమి చెప్ప 
కుండా వుంది. నీత . లేకుండా అయోధ్యకు వెళ్ళి జన కమపారాజునకూూ 
అమ్మకూ 'నేనేమిచెప్పనూ ? రాజ్య భష్ట సుణ్ణాయి కందమూల ఫలాలతో 
యీవనంలో జీవిస్తున్న నాకు సకలకో కాలూ పోగాళక్టుది సీత, ఆమె 


యిప్ఫూ డేమయిపోయిందీ ! బంధువులకు దూరం “అయిపోయాను. 
రాజపు(తిక ' కనపడ్డంలేదు. నాకిక నిద్రపట్టదు. రాకు కెలా 


గడుస్తాయి హన? ఇప్పుడు నాకు నీత కనపడ్డయి తే మందాకినీ 
-పదీతీరమూ, జనస్థానను యీో(ప్రసవణగిరీ అంతా 'తిరిగివస్తునుగచా ] 


అరణ్యకాండ 155 


మహాబలవంతాలయిన యిీమృగాలు నా కేదో చెప్పడానికా అన్నట్టు 
మాటిమాటికీ చూస్తున్నాయి కనపడుతోండా ?” అని ఆ మృగాల శేసి 
చూసి అతను “సీత యెక్కడ వుందీ ? *” అని అడిగి కళ్ళల్లో నీళ్ళు 
పెట్టుకున్నాడు. ( 
రాము డిలా అడగ్గా ఆ మృగాలు వంటనేలేచి ఆకాశం నొక 
మాటూ భూమి వొక మాటూ చొప్పున చూస్తూ రావణునకు 
నీత చే దిక్కుకి తీనుకుపోయాడో ఆదిక్కుకి పరుగిత్తాయి, వాటి 
యింగితం కనిపెట్టి లక్ష్మణుడు “అన్నా, సీత యెక్కడ అని నువ్వ 
డగ్గా ఈమృగాలు నేలా దశ్షిణదిక్యూ- చూవిస్తున్నాయి,. కనక 
మనం ఆదిక్కుగా వెడదాం. అలావెడికే మన జీదయినా వుపాయం 
అయినా తట్టుతుంది, సీత అయినా దొరుకుతుంది ”” అని చెప్పాడు. 
వెంటనే “అడి బాగుంది” అంటూ రాముకు బయలుదేరాడు. 
ఆఅన్నడమ్ము లిద్దరూ అదీ యిదీ మాట్లాడుకుంటూ కొంతదూరం 
వెళ్ళాటప్పటిక్కీ. వారికి దారిపొడుగునా పడివున్న పువ్వులు కనపడ్డాయి 
అవి చూసి రాముడు “ తమ్ముడూ ! ఈపువ్లులు నేను గుర్తుపట్టగలను. 
చేను సీతకు 'తెచ్చియిచ్చినవే యివి. ఇవ సీత తలలో ముడుచుకున్న వే 
సంచేవాం "లేదు... సూర్యు జెండపెట్టకుండాన్తూ పొయువు ఎగరగొట్ట 
కుండాన్యూ భూమి తనలో కలుపుకోకుండానూ యీాపున్వులు నాకు 
హేలుచెయ్యడాని కట్టేపెట్టారు అని చెప్పి (ప్రస్రవణపర్వతం చూసి * ఓ 
షర్వతళాజూ 1! సర్వాంగసుందరి అయిన నీత సీకిక్కడ కనపడించా )] *” 
అని మొదట మెల్లిగా అడిగి తరవాత సింవొం క్షుదమృగాన్ని తర్జించే 
టట్టు తర్దిస్తూ ఈ సీస్తానువ్ర లన్నీ నేను నాశనం చెయ్యక ముంచే 
హీమాంగి అయిన నాసీతను సాకు చూపించు ” అని గద్దించాడు. దీని 
మోద పర్వతం యేదో చెప్పబోయినట్టు కనపడింది కాని సీతేను 
మాత్రం వసం చచేదు. ఓపక్యతమా ! నేనంశు సక లం లేను 


156 రామాయణరి 


కాదూ? ఇదిగో నాశాణాగ్ని తో తగులబడిపోయి నువ్వు భ్‌స శం 
sash గడ్డీ చెట్టూ చేమా లేకుండా అయిపోయి నువ్వు ఎవరికీ 

పనికీరానివాడ పటుప కా లమ్మణా ! నానీత సంగతి చెప్పకపోతే 
యీానదినయినా యింకించేస్తాను *” అని పరవళ్ళు తొక్కు-తూ నిప్పులు 
కక్కుతూ చూడగా రామునకు భూమిమిద దక్షిణాభిముఖంగా వున్న 
రాక్షునుని పెద్దఅడుగుజాడ కనపడింది. రాశ్షునుణ్ణి తప్పించుకుని రాముని 
దగ్గిరికి. వెళ్ళి "పోదా మని అటూయిటూ పరుగాతి న సీత అడుగు 
లున్నూ కనపడ్డాయి. మళ్ళీ చూడగా అసమీాపానే విరిగిపోయిన 
ధనుస్పూ, చెక్క_లయిపోయిన అమ్ములపొద్సీ ముక్కొ-లయి కూలి 
పోయిన రథనూూ కూడా కనపడ్డాయి. 

అవి మాసి సం ఖ్రాంతన్ఫాడయు డయి రాముడు లత్యుణునితో 
“తము డూ | వీత ధరించిన ఆభరణాల బంగగరుతునకలూ, పూలదం 
డలముక్క_లూ ఇవిగో చూడూ. కాల్చిన బంగారుగుండ్రలాగ రక్తపు 
చుక్కలు కూడా యిక్కడ వున్నాయి చూడూ, దీన్ని బట్టి రాత 
నులు సీతను ముక్కలుముక్కలుగా నరిశేసయినా వుంటారు తినే 
సయినా వుంటారు. సీతకోసం యిద్దరు శాత్రును లిక్క-డ యుద్ధంచేసి 
నట్టున్నూూ తోస్తోంది. రత్నాలూ ముత్యాలూ పొదిగిన ధనుస్సిదిగో 
యమెవనిదో ముక్కాలయి పడిపోయింది. వై డూర్యమణులతో బాల 
సూర్యుడులా మెరుస్తున్న బంగారపు కవచం కూడా యిదిగో యొవ 
నీవో బద్దలయి పడిపోయింది. నూరుకమ్ముుల శ్వేతచ్చత్రమున్నూ 
యెవనిదో కామవిరిగిపడిపోయింది. ఆ అవిగో చూడూ, బంగారపు 
కవచాలతో అలంకృతా లయి పీశొచాలవంటి కంచరగాడిదలున్నూ 
యివనివో ముక్క ఖై పడిపోయాయి, మండుతున్న అన్నీలాగ అదిగో 
యివనిదో రథంకూడా విరిగీపడిపోయింది. రథం పోలుగదరై అంతేసి 
బాణా లివిగో ఫొడిపొడి అయి పడిపోయాయి. వాణాలతో నిండే 


పందాల అ అ ఇవాల rn 


అరణ్యకాండ 157 


వున్నాయి గాని యీఅము్రలవాదులు బద్ద యిపోయాయి. ఒకచేత 
పగ్లాలూ వొకనేత కొరడా - ఏడు సారథి చచ్చి పడివున్నాడు. తలపా 
గాబూ కుండలాలూ వున ఇవిళ్ళు చామర(గావాలు కొనవూవిరి 
అయినా లేకుండా చచ్చిపోయారు. ఇదంతాచూడగా యూీమార్షం 
యెవనిదో వొక రాక్షసుని దని నిశ్చయం. ఇప్పుడు తెలిసించా ? రాత 
సులతో నాకు (పాణాంతేక మైన బద్ధవై. రం యేర్పడింది. కఠినాత్ములూ 
కామకూపులూ అయిన క్రూరరాక్షనులు సీతను తీసుకుపోయారో, 
చంవేశారో తినేశారో యదో అయి వుంటుంది. ధర శం. అయినా 
నీతను రశ్చించతేకపోయింది. సీతను రాక్షనులు తీసుకుపోవడమో, 
తినెయ్యడ వో జరిగి వుంశే - నాకు మేలు చెయ్యగల నాథు లెవరు 
న్నారయా? తము డూ, (తిలో కాలనూ సృజించిన వాడు ఫరోారు డయినో 
దయాపరు డయి తే మూత్రం అందరూ అతన్ని అవమానిస్తా రన్న 
మాట కదూ? నేను లోకహితం కోరుతున ్న ందున్యా, జి లేంద్రియు 
కాయి నందునా, కాఠిన్యం కనపరచకుండా న్రన్నందున్కా దయాపరు 
కాయి నందునా చేవతేలు నన్ను పిరికిపంద నని భావిస్తున్నారు. 
సొదగ్గిరవున్న యందుకు గుణంకూడా దోషమే అయిపోయింది చూశావా ? 
సూర్య డుదయించి వెన్నెలను నాశనం చేసాడు, అలాగే రాతనుల 
నందరిసీ సంహరించడానికి సుగుణా లన్నీ. మూలకు నెట్టి నా తేజస్సు 
విజ్భంభీన్తుంది చూసుకో, యిక్షుల్యూ గంధర్యులూ, పిశాచుల్యూ 
రాక్షసులూ కిన్నరులూ, మనుష్యులూ వరాడా యిక సుఖం మెలో 
వుంటుందో చూడరు, త్రిలోకసంచారులకు మార్గం లేకుండా ఆకాశం 
అంతా యిప్పుడు నాబాణాలతో నిం వేస్తాను చూసుకో. ఇదిగో, (గహో 
లను ఆపేస్తాను. చంద్రుణ్ణి నిలజెట్రేస్తాను. అగ్నిస్కీ సూరుణ్ణే తేజో 
రహితులను చే నేస్తాను, పర్వతశిఖ రాలు వీండివిండి చేసేస్తాను. జలాశయ 
లన్నీ యింకించేస్తాను, లతేల్యూ గుల్లల ధ్వంసం చేసేస్తాను 


158 రామాయణంర 


సముదం అల్లకల్లోలం చేసేస్తాను (తిలోకాలనూ అంతం చే నేసాను, 
“దేవతలు నాసీశను నాకిప్పుడు శ్షేమంగాతీసుకువచ్చి అప్పగించకపోతే 
నాపరాక్రమం రుచి చూస్తారు. జగ _త్తంతా నాబాణాలతో యిప్పుడ స్త 
వ్యస్తం అయిపోతుంది చూసుకో, నీతకోసం నేనిప్పుడు అక ర్లాంతమూ 
లాగి బాణాలు విడిచి (ప్రపంచంలో పిశాచులూ రాక్షసులూ లేకుండా 
వుండేటట్లు చేసేస్తాను. ఎంతదూరం అయినా వెళ్ళి సర్వనాశనం చేసే 
నాబొణాలశ క్రి ేవతలు చూస్తారు. చేవతలూ ఎదెత్యులూ, విశా 
చులూ, రాక్షసులూ నా[కోధంవల్ల ముల్లోకాలలోనూ నామరూపాలు 
లేకుండా పోతారు. చేవదానవయకురాకుసలోశకా లన్నీ యిప్పుడు 
నాబాణాలతో స్వరూపనాశనం అయిపోతాయి. దొంగిలింపబడి వున్నా 
చంపబడీవున్నా దేవతలు నానీతను భదంగా తెచ్చి నాకివ్యకపో తే 
లోకాలన్నీ ముంచేస్తాను. ౫1 

ఇలా అంటూ రోవత్న్మామాతుడై ప్రళయాగ్నిలాగ మండి 
పడుతూ ధను స్పెక్కి-పెట్టి క్రూరసక్నం వంటి బాణం తొడిగాడు 
మరిన్నీ అతను “లత్ముణా | ఎటువంటివా శృయినా రాజుస్కీ మృత్యు 
వున్తూ యముణ్లే, విధిస్కీ యెలా యెలా యొదిరించలేరో నివారించనూ 
లేరో (క్రోధం వహించా 'నంజే నన్నూ అలాగే మెదరించలేరు నివా ' 
రించలేరు. మళ్ళీ . - చెబుతున్నాను. చేను బాణం విడవశముంబే 
నాసీతను తెచ్చి నాకివ్వకవోతే జగత్తంతా చేను తల్లకిందులు చేసేస్తా ౫ 
నని కూడా అతను వురిమాడు. 


కం 
అక్ష్మణుడు రాముణ్జీ శాంతింపచెయ్యడం 


రొముని మహోే[గ్రరూపం చూశాటప్పటికి లక్షణునకు నో రెండిపో 
'యింది. చినరిశెలాగో పీలువేసుక్షుని అతన్ను దోసిలివాగ్గి “ అన్నా" 


అరణ్యకాండ 159 


ఇంతవరకూ నువ్వు సౌమ్యుడవై, జితేండ్రియుడనవై , సర్యభూతేహితు 
డ్నవె వుండి, హఠాత్తుగా మిషుడు విపరీతాలు తలపెట్టడం 
ధర్మమా ! చంద్రునియందు శోభ వుంది. సూర్యునియందు వెలుగుంది, 
వాయువునందు చలనం వుంది. భూమియందు ఓర్పుందిం ఇదంతా 
స్థిరమైనది. సీలో యివే కాక గొప్పయశన్సున్నూ నియతంగా 
వుంది. ఒక్కని అపశనాధంతో లోకం అంతా నాశనం చేస్తావా ! 
బ్రజెవసిదో యుద్దంలో వాడే రథం. దీన్ని ఎవడు ఎందుకు భో గురి 
చేశాడో నాకేమో బోధపడడం లేదు. ఈ (ప్రదేశం అంతా గుర్రపు 
_ చెక్కల. తాకిడికి దుమ్ముదుమ్ముయిపోయింది. తరవాత ర_క్ష[పవా 
హంతో తడిసిపోయింది. దీన్ని బట్టి యిక్కడ ఘోరయుద్ధం జరిగి 
వుండడం నిశ్చ ముం, ఒక్క డే యిక్కడ బలపరా(క్రమాలు చూవీంచాడు, 
నేనగాని అధమం రెండోవాడు గాని వుండినట్టు కనపడదు. కనక, 
వొక్క-నికోసం నువ్వు లోకాలన్నీ నాశనం చెయ్యడం థర 0 కాదు. 
రాజు (ప్రశాంతంగా ఎవని కెంత తగునో అంతే శిక్ష విధించాలిగచా ? 
ఇ తేకీ: నువ్వు సర్వయాతాలకూ సర్వదా శరణ్యుడవు, నీకు కలిగిన 
ఛార్యావియోగం మంచి దని యెవడు చెప్పగలడు ? యాగదీశ్షితునకు 
సక్పురువు లెవరూ విఘాతం కలిగించలేరు. అది చివరికి వారికే 
తగులుతుంది. ఆలా నీకున్నూ నవుల్కూ సము[దాలూ, పర్వ 
కాల్యూ చేవతలూూ ' గంధర్వులూ కూడా అ(పియం “చెయ్యలేరు. 
కనక్క నువ్వు సీతను ఎవ డెత్తుకుపోయాడో వాణ్ణి వెతకడం మంచిది. 
ఇందులో ధనుప్పాణినై నేనూ, మవార్చులూ నీకు తోడ్పడతాం. 
సమ్ముదాలూూ పర్వతాలూ అరణ్యాలూూ గుహలూూ నదులూ సరో 
వరాలూ -- సము_స్తముూ మనం గాలించేద్దాం. నీ భార్యను తీసుకుపో 
యినవాడు దొరిశేడాకా దీతుణా “దేవగంధర్వలో కాలు కూడా వెడి 
శేద్దాం. సామోపాయంతో దేవతలు నీభార్యను నీక తెచ్చియివ్యక 


160 రామాయణం 


పోతే అప్పుకు చెయ్యవలసింది చేను స్తువుగాని. అప్పుడు పేవుచ్చుంఖా 
లైన తీవ బాణాలతో తో సర్వనాశం చేస్తువుగాని” అని మరీమరీ వేడు 
కున్నాడు, 


౬క్ష 
కొళ్ళుపట్టుకుని లక్మణుడు రాముణ్ణి ప్రార్థించడం 


ఎంతచెప్పినా పరమమోహితుడై విలపిస్తున్న రాముణ్ణి, నిమిషంలో 
వూరడించి కాళ్ళు పట్టుకుని లత్ష్ముణు డీలా చెప్పాడు * అన్నయ్యా, 
గొప్ప తేపస్సు చేస్తీ గొప్ప గొప్ప పను లనేకాలు చేసీ చేవతలు. 
అమృతం పడసినట్టు దశరధమహాోరాజు నిన్ను కన్నాడు. సీనుగుణాల 
యెడల బడ్దానురాగుడై నీతో వియోగం, కలగడంవల్లనే మహారాజు 
స్వర్లన్గు డె జనా డని భరతుడు చెప్పాడు. నువ్వే యిప్పటి యీదుఃఖం 

సహించకపో శే అల్పసత్వు డైన మనువ్యమాత్రు డెవడు దహించ 
గలడూ ! పురుపుశార్టూలా : ! ఈదుఃఖంతో నువ్వు లోకా లన్నీ సహీం 
చేనేటట్టయి శే ఆకు లైన జను లెక్క_డికిపోగలరూ ? ఈదుఃఖం లోకస 
కు నహుషుని కొడుకై న యమాలతి స స్వన్గానికి వెళ్ళిన్నీ అక్కడ 
కూడా దుఃఖం అనుభవించలేదూ ? మవార్షీ, మన తండడికి పురోహి . 
తుడూ అయిన వః సిష్టుడు ఒక్కానాడే నూర్గురు శ పుత్రులను కన్నాడు, 
కాని మళ్ళీ నొక్క నాడే అనూర్లురుకొడుకులూ నాశం అయిపో లేదూ? 
ఈజగత్తుల క్ర న్ని టికీ తలి లోకపూజ్యు రాలు అయిన భూదేవికి కూడా 
కంపం కలుగుతూ వుంటుందికదా ? ధర ఎస్వరూపులూ, లోకచక్ష్యు 
స్సులూ సర్వాధారులూ అయిన సూర్యచంద్రులు మహాబలవంతులు 
కాడా అయ్యుండిన్నీ (గహణవీడ అనుభవించడం లేదూ ? మహాభూ 
తాల వేదాలూ కూడా దై_వనిర్ణయం దాటలేరు. మహేంద్రుడు 
మొదలై న దేవతలకు 'భాడా - సుఖంతో పొటు దు ఖాలున్నూ రలు 


[రా.అర, 21] అరణ్య కాం౦ డ ese 61 


గుతూ వుంటాయిగడా ? కనక్క నువ్వు దుఃఖంచవద్దు. అనఘా ! నీత 
చనిపోయించే అనుకో. అధవా ఆమెని ఎవడో రతీనుకుపోయాడే 
అనుకో. అయినా (పాకృతుడు లాగ నువ్వు దుఃఖంచడం తగదు. 
సీవంటి సత్యనంధులూ, వివేకమహితులూ, యెలాంటి కష్టాలు వచ్చినా 
దుఃఖంచరు. స్వబుద్ధితో నువ్వు తత్యం తెలుసుకో. బున్గిమంత లైన 
మవో[ప్రాజ్ఞులు రాబోయే కుభాళుభాలు es పూర్వ 
జన్మలో ఎవశేం చేసుకున్నారో తెలియడం శక్యం కాదు కాని 
యిప్పుడు ఆకర్మలకు తగిన ఫలాలే కలుగుతాయి. రామా! వెనక 
నువ్వే నాకీ సంగతు లన్నీ బోధించావు. బృవాస్పతి అయినా సీక్షు 
బోధించ లేడు, నీబుద్ధి యెంతటిదో దేవతలు కూడా తెలుసుకోలేరు. 
అలాంటి సీబుద్ధి పా దుఃఖసంఛన్నం అయిపోయి వుంది. నేను 
దాన్ని (ప్రబోధిస్తున్నాను. గాని మశేమోలేదు. _స(ర్లలోకంలోని 
దేవగంధర్యాదులూ, భూలోకంలోని (బాహా గమ త్రియాదులూ 
కూడా అవధ్యులు, అది చూసుకో. నీపరాశ్రమం అపారం. అది 
గుర్తించుకో. కనక, శతువుకు మాత్రమే సంహరించడానికి నువ్వు 
(ప్రయత్నించు. సర్వన్లాశం ధర్మం కాదు. ఆళశత్రు నెవడో 'కెలును 
కుని వాణ్ణి మూ(త్రమే నాశనం చెయ్యి, 


న ౬8 
రాముడు జటాయువును చూడడం 


రాముడు తాను. పెద్దవాడే అయినా గుణ్యగ్రహణపారీణుడు కనక, 
యుక్తియుకృంగా లక్ష్మణుడు చెప్పింది బాగా (గ్రహించాడు. వెంటనే 
కోపం, న్మిగహించుకుని ధనుస్సు నానుకునుంచుని * తము శూ! మన 
మిప్వు డేమిటీ చెయ్యడం! ఎక్కడికీ నెళ్ళడం ] వంచే స్టే మనక్షి నీత 


169 శామాయణరి 


కనపడుకుందీ ] * అని అగిగాడు. అందుకు లత్రుణుడు “ ఈజన 
స్థానమే మనం . వెతకాలి. . చెట్లూచేమలూ' ఇక్కడ ' విశేషంగా 
వున్నాయి. రాక్షసులు లెక్క-లేనంతేమంది వున్నారు. ఇక్కడ 
గిరిదుర్తాలూూ, గిరికంద రాలూ, గువాలూ అనేకా లున్నాయి. (క్రూర 
మృగసంకలా లైన స్థలాలున్నూ చాలా వున్నాయి, కిన్నరుల 
వసతులూ గ ౦థర్వుల వునికిపట్టులూ కూజా యెన్నో వున్నాయి, 
అవన్నీ మనం . వెతకాలి. బుద్ధిమంతు అన నీవంటి మహాత్ములు 
ఆపదలు వచ్చినప్పుడు, గాలి యెంతవడిగా విసిరినా పర్వతాలు కడల 
నట్టు చలించకుండా వుండాలి *” అని చెప్పాడు. 
' దీనిమీద ధనుస్సు ఎక్కుపెట్టి చాణంళొడిగివుండి లత్ముణునితో 
రాముడు అఆవనం అంతా తిరిగాడు. ఇంకా యింకా తిరగడంలో 
చూసిన చోటికే రావడం తటస్థించి, ర కృంతో తడసి ముద్దఅయి నేల 
మోద పడిపోయి వున్న జటోయువ కనపడ్డాడు. -పర్వతేశిఖరంలా 
వున్న ఆజటాయువును చూసి రాముడు లక్ష ప్మణునితో “నీత్రను పిజైే 
తినేశాడు. వీడు రాక్షసుడు, గద్దరూపంతో వచ్చి వీతని తినేసీ 
సుఖంగావున్నాడు. వీణ్ణి సంహరించేస్తాను మూడు” అంటూ భూమి 
వణికిస్తూ మళ్ళీ త న చేశాడు. అప్పుడు నురగలతో రక క్షత 
కక్కు_కుంటున్న జటాయువు దీనుడైన రాముణ్ణి పిలిచి “ చిరంజీవీ! 
ఈమహారణ్యంలో ఓవధిని వెతుకుతున్నట్టు నువ్వెవర్ని వెతుకు 
తున్నావో అఆనీఠతనూ న్యాపాణాలనూ "రావణుడు వారించాడు. నువ్వూ 
లమ్మణుడూ కూడా లేకుండా చూసి రావణుడు సీత నెత్తుకుపోవడం 
'నేనుచూశాను. వెంటనే నేనడ్డుకుని యుద్ధంచేసి రథంతోపాటు 
రావణుణ్ణి నేలమిాద పడనొట్టాను. ఇదిగో యిదే వోడిధనున్సు 
పకపోయత్రరదీ చూసుకో, పటు పున వాని శరాలూ, 
కుప్పగా కూలిపోయిన నాని యుద్ధరథమూ యివినో చూసుకో, . 


ము ర.ణ్య కాండ 163 


నారెక్కలతోకొట్లి చంచేశాను వాని సారధి యికిగో. కొంత సేపటికీ 
నే నలసిపోయాను. అప్పుడు రావణుడు సాశెక్క_లు “తెగనరికి సీతను 
తీసుకుని ఎగిరి ఆకాశమాన్గాన వెళ్ళిపోయాడు. రాక్షసుడే నన్ను 
చంపివ్రుండగా నువ్వు మళ్ళీ చంపడం ధర 0 కాదు *” అని దీనంగా 
చెప్పాడు, 

అప్పూడు రాముకు నీతేకు సంబంధించిన ఆకథ అంతా విని మరింత 
దూఃఖార్తుడై ధనుస్సు విడిచిపెట్టేసి జటాయువును కౌగిలించుకుని చేల 
మోద పడిపోయి చాలా మేజ్వాడు. లశ్షుణుడున్నూ యేడ్చాడు. 
మిన్నీ రాముకు జటాయువు, దుర్గమస్థలంలో పడిపోయి ఆయాస 
పడుతూ వుండడంచూసి “తము శూ! రాజ్యం పోయింది. వన 
వాసం తటస్థించింది. నీత దొంగలించబడ్డది. పూజ్యుడు జటాయువు 
ఇలా అయిపోయాడు. నాడార్భాగ్యం యిలా వుంది. ఇది అగ్నిని 
కూడా దహించేస్తుంది. నేలిప్పూడు. అభంకష మైన సముద్రంలో పడి 
పోతా ననుకోో కాని నాజౌ ర్భాగ్యంవల్ల అదికూడా యెండిపోతుంది. 
(కచరాచరవ్రపంచంలో నాకంకే అభాగ్యతరుడు మరొకడుండడుం 
నాదా ర్భాగ్యంవల్ల నే నాయనగారి స్నేహితుడైన ఈగ్భ(థ రాజు వలాగ 
వాతుడై నేలమిద పడిషోయివున్నాడు ” అని మిక్కిలీ వగుస్తూ పితృ 
స్నేహం కనపరుస్తూ జటాయువును స్పృశించాడు. ఇలాగ స్పృశించి 
రాముడు * (పొణసమానురాలై న నాసీత యేదీ?” అని వాపోతూ 
చుఃఖాతిలేకంతో భూమిమిద పడిపోయాడు. 

కరౌ 
రొముడు. జట్లొయువునకు అగ్ని సంస్మా_రం చెయ్యడం 

రొముడు' జటాయువును చూస్తూ లత్ర్మణునితో “తమ్ముడూ | 
జటాయువు నాకోనం శోవణునితో యుద్ధంచేసి విడువరా” (పాణాల 


164 రామాయణం 


విడిచిపెదుతున్నాడు. ఇప్పటికీ యితని శరీరంలో (పాణా లుస్నాయ్య, 
కాని మాట పడిపోతోంది. చె. తన్యం తగ్గిపోతోంది. * జటాయూ ! 
మౌట్టాడ్డాని శేమాత్రం శక్తి వుండినా నాకు నీత సంగతి చెప్పు, 
నిన్నెలా కొట్టాడో వాడు అది కూడా చెప్పు. రావణుడు సీత 
చెందుకు తీసుకుపోయాడూ? తనకి నేనేవి అపరాధం వేశా నని 
వాడా పనిచేశాడూ ? ఆసమయాన నీతమొగం యెలావుందీ ? అప్పు 
డామె యేమి చెప్పిందీ | రావణు జేపాటి బలశాలీ ? ఎలావుంటాడూ? " 
ఏమిచేన్తూ వృుంటాడూ? వాని నివాసం యెక్కడ? ఇదంతా నాకు 
చెప్పు” అని అడీగాడు. ' 

అప్పుడు ఆయాసపడుతూ జటాయువు హీనస్వరంతో “ గాలీ 
మబ్బూ కలిసిన మాయచేసి రావణుడు నీతనెత్తుకుని ఆకాశమార్గాన 
వెళ్ళిపోయాడు... నేనలసిపోగ్భా నారెక్కలు నరిశేసి సీత చెత్తుకుని 
దక్షిణంగా వెళ్ళిపోయాడు. నాయనా! నాప్రాణాలు కడంటు 
తున్నాయి. నాదృష్టి తగ్గిపోతోంది. నాకిప్పుడు వట్టివేళ్ళే ఆకులుగా 
'బంగార పువృత్తూలు కనపడుతున్నాయి. వముహూర్తాన రావణుడు 
సీతనెత్తుకుపోయాడో అముహూర్తం చాలా మంచీది. ఆముహూ 
రాన వది పోయినా మళ్ళీ వెంటనే దొరుకుతుంది. దానివేరు 
“ విందం”) ; కాని రావణు డీసంగతి యెరగడు, సీ భార్యను తీసుకు 
పోయిన రావణుడు గాలం మింగిన చేపలాగ త్వరగానే నళించిపోతాడు, 
కనక, నువ్వు నీతకోసం దుఃఖంచవద్దు. రావణుణ్ణి చం వేసీ కొద్దికాలం 
లోనే నువ్వు సీతతో సుఖపడతాను”” అని యింతవరకూ తెలివిగానే 
చెప్పాడు; కాని అప్పుడు మాంసంతో కోడా అతను రక్తం కక్కు 
కున్నా డు, అయినా * విశ్రవసుని కొడుకు, సొళ్రూత్తూ కుబేరుని (భ్రాత ౫” 
అని "పలుకుతూనే (_పోణాలు విడిచిపెట్టాడు. “ ఇంకా చెప్పూ చెప్పూ” 
అంటూ దోసిలి నొగ్గి రాముడు బకిమాలుతూనే వున్నాడు గాని 


అరణ్యకాండ 165 


అప్పటి కప్పుడే జటాయువు (పాణా లెగిరిపోయాయి.  నేలమోద తల 
వాల్చుకుని కాళ్ళు నిగడతన్నుకుని కొట్టుకొ,ట్టుకుని జటాయువు 
చచ్చి పడిపోయాడు. 


అదిచూసి మిక్కి-లీ దుఃఖస్తూ రాముడు “ తమ్ముడూ రాక్షసా 
వాస మైన యీదండ కారణ్యంలో బవుసంవత్చ రాలు సుఖంగా 
వుండిన యీజటాయువు కాలధర్మం పొందాడు. అనేకవేల సంవత్స 
రాల వయస్సు గల యితను ఇప్పుడు చనిపోయాడు. ఎలాంటి వాళ్ళకీ 
గూడా కాలం దాటరానిదిగదా ? లక్ష్మణా! ఈపవ్నీ రాజు నాకు 
చాలా వుపకారం చేశాడు. పాపం, నీతకోసం పోరి రావణునిచేతిలో 
చనిపోయా డితను. _ వితృపితామహాంగా వచ్చిన గృ(ధ్రరాజ్యం విడిచి 
పెట్టి యితను నామూలాన (ప్రాణాలు విడిచేపెట్టాడు. ఆహా! మృగ 
పక్షీ జాతుల్లో కూడా సాధువులూ) ధరా త్నులూ, శరారుల్యూ 
శరణ్యులూ కనపడుతున్నారు చూశావా? సీతాపహరణంవల్ల కలిగిన 
దుఃఖంకంకే నాకీ జటాయువు నాకోసం చనిపోవడంవ ల్ల యెక్కువ 
దుఃఖంగా వుంది. దశరథమవోరాజులాేే, నాకు ఈజటాయునున్నూ 
పూజ్యుడూ మాన్యుడూనూూ, కనక, లక్ష్ముణా క్రక్టులు తీసుకురా. 
అగ్నీ మధించి నాకోసం చనిపోయిన. ఈగ్భ(ధరాజునకు దవాన 
సంణగ్యార 0 చేస్తాను. దురా ఇర్లుడైన రావణునిచేతిలో దెబ్బతిని 
చనిపోయిన యీపతగనాథుణ్ణి చితిమోాదపెట్టి అగ్ని నంస్కారం 
చేస్తాను. ఏజటాయూ్యూ గృ(ధరాజా! మహాతా ఇ! నువ్వు నాచేత 
అన్ని సంస్కారం పొంది, యజ్ఞం చేసినవా శేలోకాలకు వెడతారోో, 
తపోధను. లేలోకాలకు వెడతారో 'సన్యాను శేలోకాలకు వెడతారో, 
. భూదానం చేసిననా శేలోకాలకు వెడతారో,ో నేను అజ్ఞావిస్తున్నాను 
నీకు అలోకాలే లభిస్తాయి వెళ్ళిపో, శ 


166 రామాయణం 


ఇలా చెప్పి రాముడు జటాయువును చితిమోద వుంచి అగ్నీ 
ముట్టించాడు. అప్పుడు రాముడు తన ఆత బంధువునకు అగ్ని సం 
స్కారం చేస్తున్న శై మిక్కిలి దుఃఖించాడు. మరిన్నీ, అతను లక్ష్మ 
ణునితో కూడా అడవికి వెళ్ళి పెద్దపెద్ద మహారోహి అనే మృగాలను 
చంపితెచ్చి మాంసంతీసి + పచ్చికపట్టున దర్భలు , పరిచి వాటిమిద 
జటా యునునకు ఆమాంసంతో యధావిధిగా వీండ(ప్రదానం చేశాడు. 
చచ్చిపోయిన వానికి స్వర్గం లభించడానికి (చాహ్ముశు 'లేవుం(త్రం జవి 
స్తారో అప్పుడు రాముకు జటాయునునిమి త్తం ఆపై తృకమం[త్రం జపిం 
వాడు. తరవాత రావులశ్ష శ్రా లిద్దరూ గోదావరికి వెళ్ళి స్నానం 
చేసి యధావిధిగా తర్పణం చేశారు. దీంతో జటాయువు స్వన్గానికి 
వెళ్ళిపోయాను. విష్ష్ణుమ హేంద్రులవంటి రామలక్ష్మణులు మళ్ళీ నీత 
కోసం బయలుదేరారు. 


డక 
రామలక్ష్మణులు కబంధుణ్ణి కలుసుకోవడం 


క్రిలాగ జటాయున్రనకు తర్భణంచేసి రామలక్ష్మణులు సీతను వెతుక్కుం 
టూ కొంతవరకూ పళ్ళ్చిమంగా వెళ్ళి అక్కబ్టుంచి మళ్ళీ దశ్షీణంగా 
మళ్ళి రీగలతోనూ పొదలతోనూ ఇట్లతో నూ నిండీ దుర్గంలావున్న 
దారిలో (ప్రవేశించారు. అక్కడ భయంకరాలైన సింవోలూ, 
క్రూరసర్పాలూ అనేకాలున్నాయి. అది'తెల్లిసి వారు మిక్కిలీ వడిగా 
అది చాటిపోయారు. తరవాత వారు జనస్థా నం దాటి మూడుకో 
సులు వెళ్ళాక గవానమైన (కౌంఛారణ్యం (పవేళించారు. అది రక 
రకాల మేఘా లొకచోట గుంవుకూడిన ట్టుంది. అక్కడ రకఠకాల 
పూలచెట్లు విరగవూసివున్నాయి. చీ(త్రవిచతొలైన పిట్టల్యూ "నల్ల 
ఛాచులూ, సింసోలూూ పులులూ, ఎలుగుబంట్లుూూ లేబ్ళా, దుష్పుల్యూ 


అరణ్యకాండ 167 


జకలూ అసుఎఖ్యాకంగా వున్నాయి అక్కడక్కడ ఆగుతూ సీతను 
వెతుకుతూ వా రావనం అరితా తిరిగారు, 

అక్కణ్ణుంచి తూర్పుగా బయలు దేరి మూడుకోసులు నడిచి (శాం 
ఇారణ్యం దాటి మతంగా(శమం నమోవించారు. ఆపాంతంలో అర 
ణ్యం మహాభయంకరంగా నుంది. (క్రూరమృగా లక్కడ వేలూ 
లక్షలూ వున్నాయి. చెట్లు అడుగుపెట్టడానికి వీలులేనట్టు అలుముకు 
పోయిన్రన్నాయి. అక్కడ వొక గువా వుంది. అది పాతాళం 
లాగ లోతుగానూ చిమ్మచీకటిగానూ వుంది, దానిదగ్గిరగా వారి 
కొక రాత్షస్త్రీ కనిపించింది. అది బుట్టబొమ్మలాగా డాని 
నోరు వికృతంగానూ వుంది. సామాన్యులు దాన్ని చూసే అడలి 
బేజు'రయిపోతారు. 'బానంతకడుపూ, గునపాల్లాగ కోరలూ, చెట్టుప 
ట్రలాగ చర్మమూ దానికి మరింత వికృతీరాపం కలిగించాయి. ఈత 
రుప్పలాగ జుట్టు విరబోనుకుని ఏదో జంతువును చంపి అది. పచ్చిమాంసం 
తింటోందిం 

అన్న డమ్ములీిద్దరూ దాన్ని చూశారు చూనీచూడగానే అది 
ముందు నడుస్తున్న లత్ముణుత్ణో ఈ మనం మదన క్రీడల్లో మునిగి కేల దాం 
"రా అంటూ చెయ్యపట్టుకుని లాగింది. లక్ష్మణుజ్షే గట్టిగా కాని 
లించుకుని * నాపేరు అయోముఖ. నేను నీకు దొరి కాను. నువ్వు 
నాకు వ్రియుడవై నావు, కనక నాథా, పర్వతకూటాల్లోన్లూ యెటి 
యిసకతిప్పలంమాదా మదన క్రీడల్లో తేలుతూ బతికివున్న ౦తకాలమూ 
మనం సకలసుఖాలూ అనుభవింతాం *” అని కూడా చెప్పింది. 

అదివిని మండిపడి లత్ముణుడు కత్తీదూసి వెంటనే దాని ముక్కూ 
'చెన్రులూ _స్తనాలూ కోనేశాడు. దాంతో అది అడవి అంతా దద్ద 
రిల్లి పోయేటట్టు బొబ్బలు పెడుతూ ఎలా వచ్చిందో అలా పారిపో 
యంది, అదలా పారిపోగానే రానులక్షుణు౫ మళ్ళీ కీకారణ్యంలో 


168 రామాయణ ం౦ 


ముందుకుసాగారు; కాని వారి కచేకదుశ్శకునాలు కనపడ్డాయి. అవి 
చూసి మహా తేజశ్ళారీ, బలపర్మాక్ర మవంతుడూ”, శుచీ కీలనంతుడూ 
అయిన లక్ష శ్ర్‌ౌడు రామునితో * అన్నా! దృఢమైన నాబాహాను 
అదురుతోంది. మనస్సులో దిగులుపుడుతోంది. ఇంకా ముర్ని 
మిత్తా లెన్నో కనపడుతున్నాయి. కనక నువ్వు సిద్దంగా వుండు, 
నామాట విను ఇప్పటికిప్పుడే ఏవో మూడుతుం దని నాకు గట్టిగా 
తోస్తోంది. శని అతిక్రూరమైన యీవంజుళకపక్షి యుద్ధంలో మనకు . 
జయంకలుగుతుందన్న కై కూస్తోంది *” అని చెప్పాడు. 


అశ నిలా చెబుతూ వుండగానే చెద్దగాలి వచ్చి అవనం అంతా 
అల్లకల్లోలం అయిపోతున్నట్టు దారుణమైన ధ్వని వినవచ్చింది. ఆకా 
శం అంతా గాలితో బూరటిన్లి నట్టు కూడా వుంది అధ్వని. వారి 
ద్దరూ ఈధ్వని యేమిటా అని చూస్తుండగా వొకపొదలో మవోకా 
యుడూ విపులోరస్కుడూ అయిన రాక్షసుడు కనపడ్డాడు, వాడు 
ఫొదముందు కూచునివున్నాడు. వాడికి తలా మెడా కూడా లేవు. 
మొగం కడుపుమోద వుంది, సూదుల్లాంటి రోమాలతో నల్లగా 
. మహాపర్యతేం లా వున్నాడు, వాని మాట ఉరుములా వుంది”! 
చానికొక్క_కు కన్ను. అది నొసట వుంది. అయినా మొగం 
కడుపుమోద వుండడం వల్ల ఆకన్నుగూడా కడుపుమోటే 
వున్నట్టుంది. పైగా ఆకన్ను పెద్దపెద్ద శెవ్పలతోనూళ విశా 
లంగాన్క్యూ  పీంగళవర్లంగాన్యూ అగ్గిగుండంలాగ మండుతున్న ట్ట 
భయంకరంగా వుంది. చడానిచూపు అతివేగంగా ఎంతదూరం అయి 
నా అనుకుంది. వాడు వదో నాకుతున్నట్టు నాలుక" చాస్తూ ముడు 
స్తూ వున్నాడు. సింహాదులను చంపి మాంసం కూడా తింటున్నాడు. 
వాడిచేతులు ఆమడపొడుగున్నాయి. వాటిని అలాగా యిలాగా 
ఇాపుతున్నాడు, అనేతులతోనే వాడు ఉన్నచోట వుండే ఎంత 


[ రా, అర. 22] అర ణి కాండ 169 


దూరాన వున్న మృగాల నయినొ పిట్టల నయినా పట్టుకుని టనెయ్య 
గణడు, దారి కడ్డంగాొ కూచునివృన్నాడు, 


రామలక్ష్మణులకు కోసుదూ రాన వుండగానే చాడు కనపడ్డాడు, 
చూసీమాడగాచే వాడున్న్నూ చేతులుచాపి రానులక్షుణులు నిద్దర్నీ 
వొక్కమాశే పట్టుకుని తనదగ్గిరికి తీసుకున్నాడు, చేతుల్లో ధనుస్సు 
లున్నా బాణాలున్నా ఖశాలున్నా స్వయంగా తాము మహాబలవం 
తులే అయినా కబంధుడు వొడిసిపట్టుకుని లాగుతూవుంకే వాశేమో 
చెయ్యలేక, వై పెచ్చు శెల్లపోయారు ; కాని మహాకారుడు కనక 
రాముడు క్రై ర్యం వహించి అంతలో తేసుకున్నాడు. కురతనం వల్ల 
లమ్మణుడు మాత్రం వివణ్ణుజై “అన్నా, చేరు రాశ్షసునివేతిలో 
చిక్కుక న్నాను చూడూ. ఏకు నన్ను చంవే స్తే, చంపె మ్యునిచ్చి నువ్వు 
మాతం తప్పించుకో, నన్ను భూత బలి యిస్సె చేళనై నంత వడిగా 
- నువ్వు పారిపో తరవాత నువ్వు త్వరగానే సీతను కనుకో్కోగలవు, 
సం'చేవాం లేదు. చివరికి నువ్వు అయోధ్య వెళ్ళి తండీీతొతల [క్రమంగా 
లభ్యపడ్డ రాజ్యం పాలించుకు నేటపూడు మాత్రం నన్ను జ్ఞాపకంచేసు 

టూ వుండు ” అని చెప్పాడు. 


చానికి రాముడు “ తము డూ, భయపడకు. నీవంటివాడు ' వదా 
రించకూడదు ” అని ధైర్యం చెప్పాడు; కాని యాలోపునే కబం 
ధుడు గట్టిగా అరుస్తూ ఎవరు మోరు ధనుర్భాణాలూ ఖడ్లాలూ ధరించి 
నాకు ఆహారంగా వచ్చారు? ఇది చాలా భయంకర మైన (ప్రదేశం, 
ఇక్కడ మీాశేమిపని ? ఎందుకోసం వచ్చారు ? నాకు బాలా ఆకలిగా 
వుంది. కత్తులతోనూ ధనుస్సులతోనూ మీరు కొమ్ములుగల గిత్మల్లా 
వున్నారు, . మీరిక బతకడం వొట్టిది *” అన్నాడు, 


170 రావాూాయణ ౦ 


అది విని రాముడు మొగం మెండిపోగా లక్ష్మణుణ్ణి చూసీ * సత్య 
పరా(క్రమా! కష్టంమిాద కష్టం వచ్చి, చివరికి మనం నీశని చూడకుం 
డానే చచ్చిపోయే యోగం వచ్చింది. ఎలాంటి వాళ్ళూ కూడా 
కాలాన్ని జయించ లేరు. నువు నేనూ కూడా నొక్కమా జే దుఃఖంతో 
ముగ్ధులం అయిపోయాము చూడూ. ఎంతటి భూరు లయిసా, ఎంతటి 
బలవంతు లయినా, ఎంతటి కృ తాసు లయినా, ఎన్ని యుద్ధాల్లో జయిం 
చిన వాళ్ళయినా కాలం ఆసన్నం అయితే ఇసకతో కట్టిన కట్టల్లాగ 
కూలిపోళారు ” అని చెప్పి లమ్మణుణ్ణి చూసి ఛై ర్యం' వహించాడు, 


80 
రొమలక్మణులు కబంధుని జబ్బలు నరకడం 


అపకు కబంధుడు రామలక్ష్మణులను చూసి “క్షుతియకుమారులారా 1 
నన్ను చూస్తూ నుంచుంజేు యీమిలాభమూ ) నేనిప్పుడే బాలా అక 
లిగా వున్నాను. చేవుడు మిమ్మల్ని నాకు ఆహారంగా పంపించాడు ౫ 
అన్నాడు కరుగ్గా. అది విని లయమ్మణుకు అఆర్హుడై వుండిన్నీ ఛై ర్యం 
శెచ్చుకుని అప్పటికి తగ్గట్టుగా “ అన్నా ' నిన్నూ నన్నూ రాక్షసుడు 
తినెయ్య డానికి ముందే మనం కత్తులతో ఏడి చేతులు తెగ గొశ్చేదాం క 
అన్నాడు. * మపహాకాయుడై న.యీ రాశ్షుసుడు .భుజవిక్రమంవల్ల చాలా 
శూరుడై. వున్నాడు, - లోకం అంతా వళంచేసుకుని నిన్నూ నన్నూ 
చంపా లని చూస్తున్నాడు. నిశ్చేవ్షులను సంవారించగూడదు ; గాని 
యిలాంటి వాళ్ళని దయతలచగూడదు ” అనిన్నీ తొందర పెట్టాడు, ఇది 
విని కబంధుడు మిక్కిలీ డ్రుద్దుడె రాడమూర్శి అయి నోరు తెరచి 
- వారిని మింగబోయాడు.  అది,.గు_ర్తించి-రాజులక్ష్ముణులు_ కత్తులతో 
వాడిచేతులు జబ్బల్లోకి నరిశీశారు, అందులోనూ కుడిచెయ్యి రాన్సుడగూ 


అరణ్యకాండ iri 


ఎడమ చెయ్యి లక్ష్మణుడూ నరికారు. దాంతో కబంధుడు భూమిా 
ఆకాశమూ, దిక్కులూ బద్ధల మిపోయేటట్టు అరుస్తూ పడిపోయాడు, 
తన చేతులు తెగిపడిపోడమూ కొండవాగుల్లాగ జబ్బల్లో నుంచి రక్తం 
కారుతూ వుండడమూా చూసి వాడు పరమదీనుడై * మిరెవరయ్యా +” 
అని అడిగాడు, 


అందుకు లక్ష. గ్ర “ ఇత్రను ఇశ్ర్వూకువంశాలంకారం. నే నితనీ 
తము లేం. ఇతని పేరు రాముడూ నాపేరు లక్ష శ్రితూనూం బ్రతను విజన 
మైన మహారణ్యంలో నివసిస్తూ వుండగా వొకరాత్తసుడు ఇతని భార్య 
నెత్తుకుపోయాడు, ఆమెని వెతుకుతూ మే మిలా వచ్చాము. మరి 
నువ్వెవరవు ? మొండెం లాగ యిక్క_ జెందుకు పడివున్నావూ ? కడుపు 
మోద నోరూ నువ్వూ - నీసంగతి యేమిటీ ! * అని యెదురడిగాడు. 
అందుకు కబంధుడు పరమఃవీతుడై ఇంద్రుని మాటలు జ్ఞాపకం చేసు 
కుంటూ * నరోత్తములాకా ! మోకు స్వాగతం డనాపుణ్యవశాన 
మిమ్మల్ని చూశాను, నాఅదృష్టంవల్ల నే మీరు నాయీాచేతులు నరిశే 
శారు. నాఅవినయం వల్ల నాకీ వికృతరూపం కలిగింది, ఆకథ అంతా 
చెబుతా వినండి ” అంటూ (ప్రారంభించాడు, 


డిం 
కబంధుడు తన వృతాంతం చేప్పడం 


“ రామ్మా వెనకటికి నేను చాలా చక్కని వాణ్ణి. నాచక్కదనం ముల్లో 

కాల్లోనూ బాగా ప్రసిద్ధిపొందింది. నేను. సూర్యుడులాగా, చం(దుడు 

లాగా: మెరిసి పోయేవాత్లి. అలాంటి నేను ఇప్పటి యీాఘోరరూపం 

ధరించి అడవుల్లో తిరుగుతూ ముసీశ్వరులను చాలా బౌొథెపిడుతూ 
ళీ (న జ 

వుంజేబాక్ణి. ఒకష్పుడు చేను స్థూలశిరు ఢనే మునిమిగాద పడ్డాను, పాపం 


{79 రోమాయణరి 


అతను కందమూల ఫలాల కోసం అడవిలోకి వచా డు. చేసీ 
రూపంతో వెళ్ళి అప్పు డతళ్ణి చాలా బాధించాను. అందు కతను 

మిక్కిలీ క్రుద్ధుడె “తుచ్చుడా లోకగర్ధిత మైన యీరూపమే నీకు 
స్టరపడాలి *”” అని ఘోరంగా శపించాడు. అప్పుడు నే నతక్ణి శాపాంతం 
అన్నుగహించ వుని కాళ్ళా వేళ్ళా పడి బతిమాలాను “ నిర్ణనా 
రణ్యంలో రాముకు నీచేతులు తెగ్గొట్టి సీ శెప్పుడు అగ్ని సంస్కారం 
చేస్తాడో అప్పుడు నీనిజకూపం నీకు వస్తుం దని దయార్షహృదయుడై. 
అత నన్ముగహించాడు, నేను దనువు కువమూరుణ్ణై. ఇప్పటి యాకబంధ 
రూపం నాకు యుద్ధంలో యింద్రుని వల్ల ట్ర భళి నేను 
మహోోే(గ మె మెన తపస్పు వేసి సంతోవ పెట్టగా (బమవ్మా దేవుడు నాకు 
దీర్థాయున్హాయం యిచ్చాడు. దాంతో నాకు గర్వం వచ్చింది. “ మనకి 
దీర్జాయు వుందికదా యిక యింధద్రుడు మనల్ని వమిచెయ్యగలడూ ౫” . 
అని భావించి యిం(దు న్రొదిరించాను, అప్పుడు ఇంద్రుడు నామాద 
వజాయుధం (ప్రయోగించాడు. దాంతో నాకళ్ళూ నాతలా నాళరీరంలో. 
దూరిపోయాయి. “నన్ను చంపెయ్య మని అనేకవిధాల (ప్రాక్థించాను. 
కాని ఇందుకు ళ్‌ బహ శ్రవరం చెల్లవలసించే *” అని క నన్ను 
చంపకుండా విడిచిపెట్టాడు. “ అయితే, కాళ్లు లేక తల లేక నోరులేక 
ఆహారం పుచ్చుకోడానికి లేదుకదా యిక నేను ఎలాగ బతకడం?” 
అని అడగ్గా ఇందుకు నాకు ఆవుడపొడుగుచేతు లిచ్చాడు. నాకడుపు 
మోదికి మొగం వచ్చేటట్టు చేశొడు. ఈకోరలున్నూ కల్పించాడు 
అప్పజ్ణుంచి నేనీచేతులు చాకి సింవాదిమృగాలను లాక్కుని తిని బతుకు 
తున్నాను. ఇంతే కాక్క ఇంద్రుడు * రాముడు నీచేతులెప్పుడు తెగ 
నరుకుతాడో అప్పూడు నువ్వు స్వర్గానికి వస్తా” వనిన్నీ అన్ముగ్రహిం 
చాడు. ఈశరీరంతో నాశేది కనపడితే అటే తినేస్తున్నాను. ఇది తిన 
వచ్చున్క ఇది తినగూడదు * అని నాకు సంజేహమే కలగడంలేదు, 


అరణ్యకాండ 0 


4 రాముకు తప్పకుండా వస్తా” డన్న నమ్మకంతో చేశాలాగో చేసాం 
రక్రీంచుకుంటూ వస్తున్నాను. ఆరాముడవే నువ్విషూ డీలా వచ్చావు. 
మరొకడు నన్ను చంపలేకు. ఇ3 సత్యం, ఆ మహర్షి చెప్పిన మాట 
యిది. మో రిద్దరూ నాకిష్పూ డగ్నిసంస్కాగం చేస్తిరట్టాయనా 
నేను మోకుమంచి ఆలోచన చెబుతాను. మోకు తగ్గ మిత్రుణ్ణి కూడా 
చెబుతాను.’ 


రాముడిది విని, లత్ర్ముణుడు వింటుండగా క బంధునితో “రావణుడు 
యశస్విని అయిన నాభార్య నీత నెత్తుకుపోయాడు. ర్తిది జనస్థానంలో 
నేనూ నాతము డూ ఆశ్రమంలో లేనప్పుడు జరిగింది. క నేనా 
రాక్షసుని చేరుమాత్రేం విన్నాను. చాడి రూపం యెలాంటిదో, 
వాడి నివాసం యెక్కడో, వాడి శ క్రి యేమిటో మాశేమా తెలి 
యదు. శోకార్తులమూ, అనాథులమూ, ఇలాంటి ఆపత్తులో పడి 
పోయిన వాళ్ళమూ మమ్ముల్ని నువ్వు అన్నుగహించడం ధర్మం. 
మాకుపకారం చెయ్యడమున్నూ నీకు న్యాయం. ఏనుగులు పడగొట్టిన 
ఎండుచెట్లు నరికి తెచ్చి పెద్దగొయ్యి తవ్వి నిన్ను అందులో దహనం 
చేస్తాము సందేవాం వద్దు. కనక, సీకన తీసుకుపోయినవా 'డెవడో 
చప్ప... సీతను వాడు వంచేసి వుంకే అదే చెప్పు, నీకు కెలిసివ్రంకు 
అంతా చెప్పి నాకు మహోపకారం చెయ్యి” అని అడిగాడు, 


దీనికి బదులుగా వాన్నీ అయిన దనువు (కబంధుడు) * రామ్మా 
నాకు దివ్యజ్ఞానం లేదు. నేను నీత నెరగను, నువ్వు నన్ను దహనం 
చేస్తే నిజరూపం పోంచాక ఆమె సంగతి శెలిసినవాళ్లి మాత్రం నీకు 
చెబుతాను. వన్ను దహానం చేసే సిగాని ఆసంగతి చెప్పడానికి నాకు 
త క్తి రాదు. శాపంతో యీవికృతయాపం వచ్చినప్పుడే నావిజ్ఞానం 
నశీించిపోయింది, కనక సూర్యాస్తమయం కాకముందే నన్ను 


174 రామాయణరి 


గోతిలో దవానంచెయ్యి. నన్ను నువ్వు న్యాయంగా దగ్ధం చేస్తే నీశ్ర 
సంగతి తెలిసినవాళ్లి నీకు తప్పకుండా చెబుతాను. అతనితో నువ్వు 
న్యాయంగా న్నే వాంచెమ్యాలి, అతను మహో పరా మవంతుడు* 
సీకతను కానలసిన సాయం అంతాచేస్తాడు. అతనికి తెలియనిది 
ముల్లోకాలలోనూ లేదు. కారణాంతరంవల్ల వెనకటి కొకమాటుూ' 
అతను సర్వలోకాలూ చూసివున్నాడు, ”” అని చెప్పాడు. 


2.9 
రామునకు కబంధుడు స్నుగీవుని సంగతి చెప్పడం 


రామలశక్ర. శైణులు ఒక పర్వతం కలుగులో చితి పేర్చి కబంధునకు అగ్ని 
సంస్కారం చేశారు. లమ్మణుడు బాగా అంటుకొన్న కొరువులు తీసి 
నాలుగుమూలలా బొగా అంటించాడు. కబంధుని శరీరం పెద్ద నేతి 
ముద్ద లా వుంది. అంచేత అగ్ని దాన్ని, తొరగా దహించిలేకపో 
యాడు. కబంధు డప్పుడు స్వచ్చవస్త్రా, లూ దివ్యమాలికలూ ధరించి 
చితిని తోనేసి చక్కావచ్చాడు. సకలభూవణాలూ ధరించి కబం 
ధుడు చితివెలుగున మిలమిల మెరిసిపోయాడు, మరిన్నీ అతను వాం 
సలున్న విమానం యొక్కి- దివ్య తేజన్సుతో దిక్కులు వెలిగిస్తూ ఆకా. 
శొనికి వెళ్ళి “రామా! నీకు నీతలభించే మార్గం చెబుతా విను 
లోకంలో సంధ్సీ వి(గవామూూ, యానమూూ ఆసనమూూ డై స్రఢీఖొ 
వమూ, సమాగశ్రయమూ అని యుక్తులు అఆరున్నాయి. వాటికి 
సాధ్యం కాని పనులేమో లేవ. మరిన్నీ దుర్షశలోపడ్డ వాడు అలాం 
టివాడితోనే కలుస్తాడు. నువ్వు దుర్ణశాపన్ను డవు. అంచేత హీన 
స్థితిలో వున్నాను. అంచేతనే నీకు కళత్రవియోగం కలిగింది. కొనక్క 
నువ్విప్పు జొక మంచిన్నేహితుణ్లి సంపాదించుకోవాలి, శేకపో తే 


అరణ్యకాండ 175 


నీకు కార్యసిద్ధి కాదు. ' కనక, విను సుగ్షీవు డని వొక వాసరపీ 
రుడు. ఇంద్రసూనుడైన వాలి క్రోధం వహించి అతన్ని రాజ్య(భ్ర 
నులి చేశాడు. అంచేత ఆసు(గీవుడు నలుగురు అనుచరులతో పంపా 
లీరాన వున్న _బుశ్యమూకపర్వతంమిద వుంటున్నాడు. అతను 
మహోపీరుడు. _ తేజశ్ళాలి.  అమితపభావుకు. సత్యసంధుడు, వినీ 
తుడు ఇర శాలి. చాలాబుద్ధిమంతుడు. దక్షుడు, చాలానే 
ర్సరి. మహాబలపరా[క్రముడు. రాజ్యంకోసం అన్న గారతన్ని 
తోసి రాజు చేశాడు. సీతను వెళకడంలో అశను మి(త్రుడై. సిక 
చాలా సహాయంచేస్తాడు. ఇక నీకు విచారం అక్కన్లేదు. కావల 
సింది కాకమానదు. కాలా న్నెవరూ -అడ్డుకోలేరు, ఇక్కబుంచే 
త్వరగా వెళ్ళి. అతనితో న్నే వాంచెయ్యి. ద్రోహం కలక్కుుండా వుండ 
చానికి అగ్ని సాక్షిగా చెయ్యి అస్నేవాం. అత న్నెపుడూ నువ్వు 
అవమానించకూడదు. అతను కృతజ్ఞుడు, కామరూవీ, సాయంకా 
వలసివున్న మహోవ్‌కుడు, మోరిద్దరూ -వెంటనే . అతను కోరిన పని 
“వెయ్యండి. అది నెరవేరినా నెరవేరకపోయినా ఆతను మత్రం నీపని 
నెర వేరుస్తాకు. అతను బుశక్షరజసుని భార్యయందు సూర్యునివల్ల 
పుట్టినవాడు. పంపొసరన్సు .దగ్గిర అతను తిరుగుతూ వుంటాడు, 
ఖుశ్యమూక పర్వతానికి వెళ్ళి ఆవానరపీరుణ్ణి కత్తి సాకీగా న్నేహి 
తుణ్ణి చేసుకో, రాత్షసస్థానాలసన్నీ అతను అతినేర్పుగా గాలించిరా 
గలడు, సూర్యు డెంతవరకూ (పకాశిస్తున్నాడో అంతవరకూ అత 
నికి తెలియని చేమో లేదు. అతను తన వానర వీరులతో బయలు 

"బేరి నదులూ, పర్వతాలూ గిరిదుగ్ధాలూ గువాల్యూ అడన్రలూ, 
లోయలూ వెతికి సీభార్యను ర్‌ నిపెట్టగలడు. నీకోసం దుఃఖిస్తూ 
వుండే నీభార్యను వెతకడానికి. అతను వెళ్ళడమేకాకుండా దిక్కు-దిక్కుకీ 
అనేకమంది. నుహాసీరుల్లైన నానరులను కూడా ఫంపగలడు, ఇంత ' 


176 రామాయణం 


యెందుకూ ! సీభార్య మేరపర్వతశిఖ రాన వుండస్కీ పాతాళంలో వం 
డనీ రాశ్షనుం నందరినీ సంహరించి ఆమెని తెచ్చి సికివ్యగలడు, న 


23 
రామునకు కబంధుడు బుశళ్యమూకమార్గం చెప్పడం 


ఇలాగ ఉపాయం చెప్పీ కబంధుడు మళ్ళీ (పారంభించాడు. 

“రామా ఇబే మంచిడారి. తూర్పువైపుగా చెట్లన్నీ పూసే 
వున్నాయి చూడూ. నేశేళ్ళూ, పనసలూూ జువిచెట్లూ, మ్యరిచెట్లూ 
తిందుకవృక్రూలూ, రావిచెట్లుూ, కొండగోగులూ, మామిళ్ళూ, కలు 
(కానుగుచెట్లూ, చండచెట్లుూ పొన్న చెట్లూ, నల్హఅశో కాలూ కడిమి ' 
చెట్లూ కరవీరచెట్లూ జీడిచెట్లూ ఎర అశోకాలూ, వేపలూ-ఇలాంటి 
చెట్లన్నీ చక్కగా పూసి కాసి ఫలించివున్నాయి చూడూ. అఆచెట్లు 
ఎకో రాలగొట్టుకునో ఆపళ్లు ఇష్ట మైనవి భశ్నీంచండి. అది దాటివెడి తే 
నందనవనం లాగా ఆ త్రరకురుదేశంలాగా చాలా చక్కని మరో 
(ప చేశంక నపడుతుంది. అక్కడకూడా చెట్లన్నీ వాలా చక్కగా పూసి 
వున్నాయి. అక్కడా మంచిమంచిఫలా లున్నాయి. చైత్రరథం 
లాగే అక్కడకూడా బుతువులన్నీ యుకశాలంలో కనపడతాయ్యి 
వెట్లన్నీ పళ్ళతో వంగిపోయి 'మేఘపర్వతాల్లా వుంటాయి. అక్కడి 
వాటిలో లక్ష్మణుడు నీకు మంచి ఫలాలు శతెచ్చియిస్తాడు. కమ్మగా 
ఆరగించు. అక్ష రాసు ంచి ఈఅడవిలోనుంచి ఆఅడవిలోకీ ఈపర్వతం 
మిోదనుంచి ఆపర్వతంమిదకీ చాటుకుంటూ వెడితే పంపానరస్సు కన 
పడుతుంది. దాల్లో బుర బే వుండదు. గట్టన్నీ పరిళు[భంగా వుంటాయ్యి 
'చక్కని కేన లెన్నో వున్నాయి. దాల్లో నాచుకూడా లేదు. అడుగున 
చక్కని యిసుక వుంటుంది. కలవలూ తావుర వువ్వులూ ఛాలా 


[రా.అర, 28] అర ఇ కాం డ్డ 177 


ముమ్మరంగా వుంటాయి. అందులో వాంనలూ, శాంవాలూ చక్కా 
కూస్తూవుంటాయి. చంపడం అంకే యేమిటో అవి యెరగవు. కనక 
ఆవి యెవరినీ చూసి జెదరవు. బాగా బలిసి నేతిముద్దల్లా వుంటాయి 
ఆవి, వాటిలో మాకిష్టంవచ్చినవాటిని కమ్మగా భకీంచండి. అపంపా 
సరస్సుల్లో ముళ్లు లేని చేప లనేకర కా లున్నాయి. వాటిని ఛాణాలతో 
కొట్టి చక్కగా కాల్చుకుని తినండి. ఆచేపలు తిన్సి లత్ముణుకు తెచ్చి 
యిస్తాడు పంపాజలం పుచ్చుకో, అది వెండిలాగాా స్పటికం లాగా 
మాలా న వుంటుంది, 'తామరపువ్వుల సువాసనతో వాలా 
తియ్యగా వుంటుంది. సుఖళీత మెన ఆజలం ఆరోగ్యకరం. అది కలిగి 
పోవడం అంటూ యెప్పుడూ వుండదు. తామరాకు డొప్పలతో 

పుచ్చుకుంటే అది చాలా మనోజ్ఞ ౦గా వుంటుంది. అకడ అకివిపందు 
"లెన్నో వున్నాయి, అని యెనుపోతులంత యొత్తుగానూ సింహోన్లాగ 
బలంగానూ వుంటాయి. గిరిగవాలే వాటిని వాసాలు. చాలాచక్క గా 
వుంటాయి. అవి సీళ్ళకోసం పంపొానరస్సుకి వస్తాయి నువ్వు చరాడ 
వచ్చు. రామా సాయంకాలం నువ్వు విరగపూసివున్న ఆచెట్లూ ఆ 
చల బ్లనినిళ్ళూ చూసే దుఃఖం మరచిపోతావు. ఆపుప్పాలు ధరించేవా 
శవా పశ్య కతు. బేన్నా ళ్ళు ధరించినా అవి వాడిపోడం అంటూ 
వుండదు, 


ఆక్కడ మతంగమహర్షి శిమ్యులు గొప్పతవశ్ళాలులు వుండేవారు. 
వారు గురువుకోసం కందమూలఫలాల బరువులు మోసుకు వస్తూ 
వుంచు చెమటపట్టి'అది అక్కడ బిందువులుగా పడింది. ఆవిందువులే 
ఆపువృవృతాలై వుట్టి పెరిగాయి. ఇలాంటి మునిసంబంధ౦వల్ల ఆ 
పువ్వుల కలాంటి యోగ్యత కలిగింది. వారందరూ గతించారు ; కాని 
చారి పరిచారకురాలు శబరి యిప్పటికీ వుంది, అది ధరా ఖే రాలా 


178 రానూయణంి 


చిరజీవిని. నిన్ను చూసి అది స్యన్లానికి వెళ్ళిపోతుంది. ఆపంపాసరస్సు 
పళ్చిమతీ రానికి చేరువగా రహస్యంగా వొక ఆశ్రమం వుంది. అక్కడ 
మళ్వేభా లెన్నో వున్నాయి, కాని అవి ఆఆశ్రమం దగ్గిరగా అయినా 
వెళ్ళలేవు. అది మతంగమవార్షి శాసనం, _ నువ్వు నందనవనంవంటి 
ఆ మవోరణ్యంలో దుఃఖంలేకుంణా సుఖంగా వృండగలవు. 

ఆ పంపాసరస్సుకి యెదశే బుశ్యమూక పర్వతం వుంది, దాని 
మోది చెట్లు ఎప్పుడూ పుష్పించి వుంటాయి. అక్కడ పామువిల్ల 
లెక్నో వుంటాయి; కనక ఆపర్యతం యమెక్క_డం చాలా కష్టం. వెన 
కటి కది (బ్రహ్మా నిర్మించిన పర్వతం. ఆ పర్వతేశిఖరంమిాద నిద్రించి 
నప్పుడు ధనం లభించినట్టు కలవస్తే మేలుకున్న తరవాత అది తప్ప 
కుండా సిద్ధిస్తుంది. దురాచారులూూ పాపాతర్థులూ ఆపర్వతం యొక్క 
లేరు. ఒక్కేళ యెక్క_గలిగి తే నిద్రించేటప్పుడు వాళ్ళని రాశ్షసులు 
తీసుకుపోయి చితకకొడతారు. అక్కడ ఆపామువిల్ల ల కూతలు ఛాలా 
మనో ఖ్షింగా వినిపిస్తూవుంటాయి. నడగొడల్లాంటి అక గాడీ యేనుగులు 
మదించి అన్యోన్యమూ కమ్ముకుని రక ంవోడుకుంటూ తిరుగుతూ 
వుంటాయి. అవ ఆపంపలో కము శ్రనిన్‌రు కాగి నుఖంగా ఆఅడవిలో 
విహరిస్తూ వుంటాయి. అక్కడ యెలుగుబంట్లూ, పులులూ యెన్నో. 
వున్నాయి. అక్కడ భయం యెరగని దుప్పు లున్నాయి. వాటిని 
చూస్తే సీకు దుఃఖంపోతుంది. ఆపర్యతంమిద వొక సెద్దగుహ 
వుంది. అది రాతితో కప్పి వుంటుంది. అందులోకి వెళ్ళడం చాలా 
కష్టం. ఆగువా తూర్పుద్వారంలో చల్లనినీళ్ళతో ఒకమడుగు ఉంది. 
అక్క_డ కందమూలఫలాలు విశేషంగా దొరుకుతాయి. నానా 
మృగాలూ అక్కడ వున్నాయి. సుగ్రీవుడు తన నలుగురు అనుచరుల 


తోనూ ఆగుహాతో వుంటున్నాడు. ఎప్పుడయినా అళనా పర్వత 
శిఖరాన విహరిస్తూ వృుంట్రాశు, .”! 


అరణ్యకాండ 179 


కబంధు డిలా చెప్పి ఆకాశాన పూలమాలతో సూర్య బింబం 
లాగ (ప కొళింఛాడు. రామలక్ష్మణులు అతనితో “మేం వెళ్తాం, 
నువ్విక వెళ్ళవచ్చు *”” నని చెప్పారు. వెళ్ళి కార్యసిద్ధి పొందండి 
అని అతనున్నూ బదులు చెప్పాడు. తరవాత, వేలుపెట్టి బుశ్య 
మూకం'కేసి చూవిస్తూ “ న్నేహం చెయ్యండి * అని చెబుతూ అతను 
వెళ్ళిపోయాడు. 


శి౪ 
రొముణి సేవించి శబరీ స్వర్షానికి పోవడం 
ణ్‌ గ 


రొమలశుణులు కబంధుడు చూపించిన మార్గాన తూర్పుగా బయలు 
చేరారు. ఆపర్వతంమిద లేనె లూశే పళ్ళతో నిండి రకరకాల 
చెట్లున్నాయి. వారు వాటిని చూస్తూ సనుగ్రీవుణ్ణి చూడ్డానికి 
బయలుదేరారు. వా రారా[(కి ఆపర్వతంమిో బే వుండ్కి మర్నాడు 

పంపాసరస్సు పడమటి తీరం చేరుకున్నారు. అక్కడే రమ్యమైన 
శబరి ఆశ్రమం వుంది. అక్కడి చెట్లు చాలా చక్కగా వున్నాయి 
అవీచూసి ఆనందిస్తూ వెళ్ళి వారు శబరిని కలుసుకున్నారు. సిద్ధురా 
లయిన శబరి వెంటనే రామలత్మణుల పాదాలకు మొక్కిందిం 
పొద్యమూూ అర్ష్యమూ, ఆచమనీయమూ మొదలైన వన్నీ యథా 
శాస్త్రంగా యిచ్చి వారిని పూజించింది. 


అపుడు రాముడు * క్లబర్ర్‌ ! నువ్వు తేపోవీఘ్నా లన్నీ జయిరజావు 
కడా) సీత్రపస్సు బాగా సాగుతోందికచా ? నువ్వు (కోధవకా ఆ*లీ 
జయించొవుకచా ! సీలియమా లన్నీ జరుగుతున్నా యికడా ) నీమనసు 
ఎలాంటి చీంతో లేకుండా సుఖంగా వంది కదా? నీ గురుకు! శూవ 


1580 రామాయణం 


సఫలం అయిందా?” అని చాలా ఆదరంగా అడిగాడు. అందుకో 
శబరి “ రామా! సీదర్శనం లభించడంల్ల ఇసపూడు నాతపస్సు సఫలం 
అయింది. నాగురువులున్నూ పూజితులై నారు, నాజన యిప్పుడు 
సఫలం అయింది. నిన్ను పూజించుకున్నాను. నాకిప్పుడు స్వంమున్నూ 
లభి స్తుంది. నీచల్లని చూపులతో నేను పవిితురాల నయినాను, 
నీఅనుగహంవల్ల నేనిక అక్షయలోకా లన్నీ అనుభవిస్తాను.- నే నెవరి 
కిక్కడ పరిచర్య చేస్తూ వుండినానో వారందగూ. నువ్వు చిత్రకూట 
పర్యతీంమిోద వున్నప్పుడే విమానారూఢులై. స్వన్గానికి వేంచేశారు, 
వారప్పుడు నాకు “రాముడు పుణ్యసంభరిత మైన సీ ఆ(శమానికి 
వస్తాడు. నువ్వు రామునక్యూ లక్ముణునకూ అతిథిపూజలు చేసి ఆద 
రీంచాలి. అతన్ని చూశాక నువ్వు పుణ్యలోకాలకు వెళ్ళిపోతావు” 
అని చెప్పారు. రామా! నీకోసం నేను ఈ పంపాతీరాన సిద్ధ 
మైన ఫలాదు లెన్నో తెచ్చి జాగ త్రచేసి వుంచాను ”” అని విన్న 

వించింది. 


ఇదంతో విని రాముడు “శబరీ ! కబంధుడు నీగురువు (ప్రభావమూ 
సీసంగతీ అంతా చెప్పాడు. అదంతా నేను చూడా లని వుంది 
దూపవీస్తావా +” అని అడిగాడు. “రండి” అంటూ శబరి బయలు 
చేరింది. * రామా! మృగపశ్షసమాకులమై మేఘమండలం లావున్న 
యిదే మతేంగాశ్రమం. భావికాత్ను కైన నాగురువులు మంతా 
లతో పూజించి గంగాదిపుణ్యతీన్థా “లన్నీ యిక్కొ_డకు ఆహ్వానం 
వేశారు. నోగురువులు (శ్రమవల్ల 'వాణుకుతున్న చేతులతో పుష్వ్పోప 
వారం చేస్తూవుండిన 'జేవపూజాస్థానం యిదే, వారి .తపప్రభానం 
వల్ల ఆవేది యిప్పటికీ దివ్యప్రభలు |ప్రసరింపశేస్తోంది. చూశోవా.! 
ఉపణాస శ్రమవల్ల వారు కదలలేక స్మరణనూ(తోన యిక్కడికి రష్టిం 


అరణ్యకాండ 1&1 


చుకున్న సప్కసాగరాలూ యివిగో చూశావా? స్నానం చేసి వారు 
చెట్లకొమ్మలకు ఆరగట్టుకున్న నారచీర లిప్పటికీ చివికి పోకుండా యెగిరి 
పోకుండా నశించిపోకుంజా యెలా వున్నాయో చూశావా? వారు 
జేవపూజ చేసిన పుష్పా లివిగో వాడిపోకుండా యిప్పుకుకోసి తెచ్చిన 
పైలా వున్నాయో పాడూ. రామా! నీకు చూపించవలసిం దంతా 
చూపించాను. 'చెప్పవలసిం దంతా చెప్పాను. ఇక యోోాకకేఒరం విడిచి 
పెట్టడానికి నాక సెలవియ్యి. ఇది యెవరి ఇథమమో, యెవరికి నేను 
పరిచర్య చేశానో ఆమహోక్కులదగ్గిరికి వెళ్ళిపోడానికి తొందరగా వుంది 
నాకు "సెలవియ్యి ? అని (ప్రార్థించింది. 

ధర్శిష్టుం అయిన శబరి మాట విని రామలక్ష్మణులు “చాలా 
ఆశ్చర్యంగా వుంది. ”? అనుకుంటూ యెంతో ఆనందించారు. - తరవాత 
రాముడు నియమనిష్టలతో |ప్రతంనిర్భ_ర్హించిన శబరితో “శబరీ ! నువ్వు 
నన్ను చాలా భ క్తి తో పూజించాను. ఇక సుఖంగా సీయిష్టంవచ్చి 
నట్టు వెళ్ళిపో” అన్నాడు. రాము డీలా చెప్పగానే జడలూ నార 
చీరలూ ధరించివున్న ఆవృద్ధశబరి ఆక్షణంలోనే ఆజీర్ణ దేవాం అగ్ని 
హోతంలో ఆవాుతిచేసేసి అన్ని లాగ వెలిగిపోతూ స్వర్గానికి వెళ్ళి 
పోయింది. _ వెళ్ళిపోయాటప్పుకు దివ్యదేహం తాల్చింది. చక్కని 
దివ్యవ స్రా లూ, దివ్యాభ రణాలూ, దివ్యమాల్యాలూూ ధరించి మెరుపు 
లాగ మె3సింది. తరవాత నుకృతాత్ను లైన తన గురువు లున్న 
చోటికి విమానం యెక్కి- వెళ్ళిపోయింది, 


ఢి య 
రొముడు పంషాసరన్సు చేరుకోవడం 
తన దివ్య తేజస్సుతో సరి స్వర్లానికి వెళ్ళిపోయాక ' రాముడు ఆమునుల 
(ప్రభావం చింతించి వక్మాగచిత్తుడై వున్న లక్ష్ముణుణ్ణి చూసి “మహో 


189 రోమాయలణం 


తులయిన ముహార్దుల ఆశ్రమం చూశాము. ఇక్కడ యెన్నో వింత 
లున్నాయి. రకరకాల  వీట్టలున్నాయి. (కూరజంతువులూ సాధు 
జంతువులూ అన్యోన్యవిశ్వాసంతో కలిసిమెలిసి వున్నాయి. ఈస ప్త 
సాగరతీర్థాలలో స్నానం చేశాము. పికృతర్పణమున్నూ చేశాము. 
అమంగళా లన్నీ నళించాయి. శుభంకలగబోతో ౦ది. అంచేత నావు 
నస్సు ఇప్పుడు చాలా ఉల్లాసంగావుంది. కనక, యిక చక్కని 
పంపాసరస్సుకి వెడదాం రా, అక్కడికి బుశ్యమూకం దగ్గిరగానే 
వుందిట కాదూ ? వాలి భయంనల్ల సుగ్రీవుడు అక్క_డేకదూ వుంటు 
న్నాడు? సీతను వెతకడం సుగ్రీవుని ఆధీనంలోవుంది. అంచేత అతన్ని 
భూడ్డా నికి నాకు చాలా తొందరగా వుంది” అన్నాడు. చానిమోద 
“నాకూ తొందరగానే వుంది. పడి” అని లక్ష్ముణుడు కూడా 
అన్నాడు, 


ఇద్దరూ బయలుచేరి పంపాసరస్సు చేరుకున్నారు. అది యెందరో 
మహార్దులు నేవించీన పుణ్యస్థలం, (పపంచంలో వున్న వృక్ష జాతు లన్నీ 
అక్కడ వున్నాయి. తామరపువ్వులతో ఎ్రనై, ెల్లకలవలతో 
శతెల్లనె నల్లకలవలతో నల్లనై అది రత్నతివాసీలా వుంది. రాముడు 
డానికి సమోాపానే వున్న మతంగసరస్సులో స్నానంవేశాడు. ఆసర 
స్సులో నబ్లకలవలూూ కెల్లకలవలూ యె(రకలవలూ ముమ రంగంగా 
వున్నాయి. ఆచుట్టుపట్ల మామిడిచెట్టు బొట్టుగుచెట్టుూ దానిమ్మ 
చెట్లూ, మాదీఫలచెట్లుూ, చండచెట్లుూ తెల్లమద్ది చెట్లూ, పొన్న 
పెట్టూ మ ల్లైపొదలూ, మాలతీలతల్యూ  మొగిలిడొంకలూ, అశోక 
పట్టూ కింకా అనేకజాతుల చెట్టూ పూసీ కాన్సీ పండీ కన్నులపండు 
వుగా వున్నాయి, నెమిళ్ళు (శేంకారాలు చేస్తున్నాయి, చీలకలూ, 
బెగ్గురుపక్సుబా మృదువుగా కూస్తున్నాయి. అది చూసి బాలో 


అరణ్యకాండ శ ర్రివి..- (6 


ఆనందించి వారు పంప వొడ్డుకు వెళ్ళారు. " పంపాజలం వాలా 
చల్లగా వుంది. డాని గట్లమోద కూడా ఎన్నో జాతుల చెట్టు చాలా 
రమ్యుంగా వున్నాయి. అవన్నీ చూజాటప్పటి! రామునకు కామాగ్ని 
పెళల్లెగిసింది. దాంతో అతను పంప వొడ్డుకి వెళ్ళాడు. అక్కడ అతను 
లక్ష్మణునితో “ ఈపంపాతీరాచే ధాతుమండిత మైన బుశ్యనమూక 
పర్వతం వుం దని కబంధుడు చెప్పివున్నాడు. ఆపర్యతం మాటే బుక్ష 
రజుని కొడుకు 'సు[్షీవుడున్నాడనిన్నీ చెప్పివున్నాడు. మనల్ని అతని 
దగ్గిరికిన్నీ వెళ్ళ మన్నాడు; కాని, లక్ష్మణా సీత లేకుండా. నేను 
బతకడం యొలాగా ” అంటూ మిక్కి-లీ విచారించాడు. 


సరస్వతీ పవర్‌ (పైన్‌ - రాజమహేంద్రవరము 1011 





రాముడు కిష్కింధలో వాలిని సంవారించి సుగీవునితో 
న్నేవాం చేసుకున్నాడు, 






పా ఆలీ ది నో 
Bt టు uC 
Ory dy Bot THER బో సగ 
సుగీవుడు పంపగా పహూనుముంతుడు లంకకు వెళ్ళి అక్కడ సీతనుభూసి 
రాతవసులతో ష్‌ లంక్ల కాల్చేసి వచ్చాళాడు. , 





వానరసేనతో లంకలో ప్రవేశించి రంత రాక్షసుల నందరినీ 
సంహారించేశాడు. తరవాత నీత, అగ్నిలో (ప్రవేశించి తన 
(పాతివ్రత్యం (పకటపరుచుకుంది. 





వీశను నిండుచూలా లయివుండగా రాము డరణ్యాలకు పంపేశాడు, 
అక్కడ ఆమె కుశలవులను కన్నది. వారిని గొప్ప 
ఏరులుగానూ చేసుకుంది, 


